గాయత్రీ (గ్రంథమాల - 10 


ప్రథమ మరియు ద్వితీయ ముద్రణ - 5000 
తృతీయ ముద్రణము - 3000 


సృష్టి సంవత్సరము : 197, 29, 49, 097 
దయానందాబ్దము 172 

ధాత, యుగాది, 1996. 

మూల్యము : రు. 6.00 


(పోస్టు ఖర్చులు అదనము) 


ప్రతులకు + 


|. 


గాయత్రీ ఆశ్రమము, 
12-10-586/6, వ్యాస్‌నగర్‌ (మేడిబావి), 
సీతాఫలమండి, సికింద్రాబాద్‌ - 500 061. 


వైదిక సాహిత్య భండార్‌, 
ఆర్య సమాజము, సుల్తాన్‌ బజార్‌, 
హైదరాబాద్‌ - 500 001. 


శ్రీ మాశెట్టి శ్రీనివాస్‌ ఆర్య, 

స్వస్తిక్‌ మెటల్‌ (ప్రాడక్ట్‌, 3-3-738, 

కంచరి బజార్‌, సికింద్రాబాద్‌ - 500 003. 
శ్రీ ఆర్‌. కృష్ణమూర్తి, బుకొసెల్లర్స్‌, 
ఆర్యసమాజ మందిరము, మెయిన్‌రోడ్డు, 
సీతాఫలమండి, సికింద్రాబాద్‌ - 500 061. 


ముద్రణ : PRINTSHOP, Secunderabad 


ఫోను : 812904/818296 


ఈ పుస్తకమును గురించి 


“వేదాంతి భేరి మాస పత్రిక ప్రశంస 


గాయత్రీ మంత్రార్హమును, గాయత్రీ మహిమను తెలుపు 
మహత్తర [గంథరాజ మిది. గాయత్రీ మంత్రమును జపించుట 
వలన కలుగు అద్భుత ఫలితములు యిందు వివరింప బడినవి. 
_ మంత్రజపము వలన జీవునకు చిత్త శుద్ది కలుగును. చిత్తశుద్ధి 
వలన ఆత్మజ్ఞానము ఉదయించును. కాబట్టి సాధకుడు మంత్ర 
జపము చేయుట చాలా మంచిది. సులభమైన భాషలో 
గాయత్రీ మంత్రార్ణము తెలుప బడిన ఈ పుస్తకము భక్తులకు 
ఒక వరప్రాసద మనియే చెప్పవచ్చును. 


('వేధాంతి భేరి - అక్టోబరు, 1089) 


“వేధాంతి భేరి” నవంబరు వత్రిక నుండి ఈ పుస్తకము 
వరసగా (సీరియల్‌ గా) ప్రచురింప బడుచున్నది. 


స్తుతా మయా వరదా వేదమాతా . 
ప్రచోదయంతాం పావమానీ ద్విజానామ్‌. 
ఆయుః ప్రాణం ప్రజాం పశుం కీర్తిం 
ద్రవిణం |బహ్మావర్చసమ్‌. 
నుహ్యం దత్వా [వజత |బ్రహ్మలోకమ్‌. 
(అథ. 19-71-1) 


“ ప్రచోదయాత్‌ ” పద మంతమందు గలిగి ద్విజులను 
(విద్యాగర్భమునుండి రెండవసారి జన్మను పొందిన విద్యావం- 
తులను) పవిత్ర పరచు వేదమాత - గాయత్రి నాకు ఈ 
లోకమున దిర్దాయువును, బలమైన ప్రాణశక్తిని సుసంతాన- ' 
మును గో అశ్వాది పశు సంపదలను కీర్తిని, ధనమును, 
బ్రహ్మ (వేద) జ్ఞాన పప్రకాశమును నొసగి తదుపరి బహ్మ 
లోకమునకు ( ముక్తిధామమునకు) చేర్చును గాక ! 


అట్టి వరముల నిచ్చు వేదమాత గాయత్రి నాచే స్తుతిం- 
పబడుచున్నది. 


ఓంమ్‌ 
గాయత్రి మహిమ 


“యా గాయంతం త్రాయతే సా గాయత్రీ” (యజు) గానము 
(జపము) చేయువారిని రక్షించును గాన ఈ మంత్రమునకు గాయత్రి 
అని పేరు. . 


ప్రపంచ ఇతిహాసములలో మన భారతీయ. ఇతిహాసము ప్రాచీన 
తమము. సుమారు 197 కోట్ల సంవత్సరముల చరిత్ర మనకు గలదు. 
అందు యిప్పుడు సప్తమ మన్వంతరమున యిరువది ఎనిమిదవ కలియు 
గము నడుచుచున్నది. (ప్రథమ మానవసృష్టి సమయముననే ఈశ్వర 
వాణియైన వేదములు బుషుల ద్యారా ఈ భారతావనివై ఆవిర్భవించి 
వ్‌; అప్పటినుండి ఈ కలియుగ (ప్రారంభము వరకు ప్రపంచమంతట 
వేద సంస్కృతియే యుండెడిది. భారతీయ సార్వభౌమ రాజ్యమే 
[ప్రపంచము నేలుచుండెడిది. ఆ కాలమున గాయత్రీ ఉపాసన సర్వత్రా 
జరుగుచుండెడిది. బాలబాలికలకు 8,9 సం. ప్రాయముననే ఉపనయ 
నము చేసి గురుకులమునకు పంపెడివారు. గురుకులమున వేదారంభ 
సంస్కారము జరిపించి గాయత్రీ ఉపదేశము చేసెడివారు. అవ్పటినుండి 
వారు జీవిత పర్యంతము నిత్యము ఉదయ సాయం సంధ్యా సమ 
యాలలో శక్తికొలది గాయత్రీ జపము చేయుచుండెడివారు. తద్వారా 
వారి బుద్ది వికాసము చెంది విద్యా విజ్ఞానములు వర్ణిల్లెడివి. సత్కర్మ 
లయందు (వేరణ గలిగి అభ్యుదయ నిః (శేయసముల బొందెడివారు. 
అందుచేతనే ప్రథమ స్మృతికర్తయైన మనువు తన ధర్మశా, స్త్రృములో 
ఈ దేశ విద్వాంసులే ప్రపంచ గురువులనియు, ఈ దేశ రాజన్యులే 
పపంచ చక్రవర్తులనియు ఈ దేశ సదాచారమే (ప్రపంచమునకు ఆద 
ర్గమనియు ఎలుగెత్తి చాటను. 


మహాభారత యుద్దానంతరము ఈ కలియుగ (ప్రారంభము నుండి 
ఈ వైభవము తగ్గుచు భౌగోళిక, భావ దాస్యములకు గురియైనది. 
స్వార్థ సామంత రాజులు ఈ దేశమును ముక్కలు ముక్కలుగా 
జేసిరి. తద్వారా విదేశీయులకు బానిసల మైతిమి. స్వార్థ గురువులు 
అఖండ వేద సంస్కృతిని ముక్కలు ముక్కలుగా చేసి సాంప్రదాయ 
ముల నేర్చరచిరి. తద్వారా ఐకమత్యము కరువై నది. ఎట్లో భౌగోళిక 
స్వాతంత్ర్యము లభించెను. కాని భావదాస్యము పోలేదు. ఆంగ్రమానస 
పుత్రులు అంగ్రేయులనే గురువులుగా నుపాసించు చుండగా అమాయి 
కులైన సామాన్య ప్రజలు స్వార్థ గురువుల వలలలో చిక్కుకొని వారి 
సాంప్రదాయ బావులలో కూవస్తమండూకముల వలె జీవించు చున్నారు. 
దీనికితోడు “స్త్రీ, శూద్రౌ నాధీయాతాం” అను కల్పిత సూత్రముల 
ప్రచారము వలన వేద పఠన పాఠనములు, గాయత్రి ప్రచారము కొన్ని 
వర్గముల పురుషులనరకు మాత్రమే పరిమితమై పోయినది సాంప్రదా 
యక గురువుల “ ఓం నమో నారాయణాయ ”", “ హరే రామ 
హరే కృష్ణ ” అను వాక్యములే నేడు మంత్రోపదేశములుగ మిగిలిపో 
యినవి. (బాహ్మణ, క్షత్రియ, వైశ్యులెన పురుషులు కూడ నేడు 
గాయత్రీ జపము చేయుట లేదు. కొద్ది మంది పూర్వాచార వరా 
యణులు సంధ్యావందనములో గాయత్రిని స్మరించినను వారి దృష్టిలో 
గాయత్రి ఒక దేవత. ఐదు వేరు వేరు రంగులు కలిగిన ముఖములతో, 
అనేక బాహువులతో వూజలందుకొనుచు భక్తుల కోరికలను తీర్చు 
ఒక దేవతామూర్తి. మరికొందరి దృష్టిలో గాయత్రి అనగా ఆకాశమున 
కనబడు సూర్యగోళము. అందుచేతనే వారు గాయత్రీ మంత్రముతో 
సూర్యునకు అర్హ్యమిచ్చుచున్నారు. 


ఈ మధ్య గాయత్రీ మంత్ర ఆంగ్ల వ్యాఖ్యానముతో కూడిన 
ఒక లఘు పుస్తకము 70 సం. వయస్సుగల ఒక భక్తున కివ్వగ వారు 
గాయత్రి ఒక మంత్రమా ? దేవత కాదా ? అని అడిగియుండిరి. 
వారు చిన్ననాటినుండియు గురుసేవా శుశూషలు చేయుచు బ్రహ్మ 





2 


చారిగ అనేక ఆ(శమములలో జీవితము గడిపినవారు. అట్టి వారికే 
గాయత్రి అనగ ఏమిటో తెలియకపోయిన సామాన్యుల సంగతి "వేరుగా 
చెప్పవలెనా ? వీటికి తోడు గాయత్రి మంత్రము ననుకరించుచు 
హనుమాన్‌ గాయత్రీ, దేవీ గాయత్రీ, శివ గాయత్రీ మొదలగు అనేక 
గాయత్రీ మంత్రము లుదృవించినవి - ఉద్భవించుచున్నవి. గాయత్రీ 
మంత్రములోని ప్రతి అక్షరముతోను ప్రారంభింపబడిన 24 అక్ష 
గాయత్రి మంతములును గలవు. గాయత్రి విశ్వామిత్రుని శాపమునకు 
గురియైనదనియును, ఆ శావ నివారణార్హము మరియొక మంత్రమును 
ముందు జపించి తరువాత గాయత్రి జపము చేయవలెననియు కొందరి 
ప్రచారము. మరికొందరు గాయత్రి శిరస్పహితముగా జపించవలెననియు 
“ఓం ఆపోజ్యోతీ రసోమృతం....” అను మంత్రమే ఆ శిరస్సనియు, 
దానిని గాయత్రి చివర చదువవలెననియు చెప్పుదురు. యిట్టి మాటలు 
ప్రాచీన శాస్త్రము లందెచ్చటను చెప్పబడలేదు. ఇవన్నియు మధ్యకాల 
మున స్వార్ధ గురువులు ప్రచారము చేసినవియే. (శ్రీరాముని గురువైన 
విశ్వామిత్రుడే గాయత్రీ మంత్ర బుషి యని నిరూపించలేము. అంతకు 
పూర్వ [గ్రంథములైన బాహ్మణాదులలో కూడ ఈ నిర్దేశము గలదు. 
అందుచే వేదకాలమునాటి విశ్వామిత్రుడను పేరుగల బుషి ఈ మంత్ర 
ద్రష్టయై మంత్రార్హ్రమును లోకములో ప్రచారము చేసి యుండును. ఆ 
గాయత్రీ మంత్రము ఈ (త్రేతాయుగమున రాముని గురువుయైన విశ్వా 
మిత్రుడు జపించి సద్దిని - బుద్ది వికాసమును పొంది విజ్ఞానవంతుడై 
అద్భుతములను చేసి యుండును. ఇక శిరస్సు అనునది మంత్రము 
చివర కాక మొదట నుండవలయును. మరొక మంత్రము శిరస్పని 
చెప్పుట కన్న మొదటి మహావ్యాహృతులనే శిరస్పని చెప్పిన సమంజస 
ముగా నుండును. అందుచేత గాయత్రిని గూర్చి సరియైన అవగాహన 
కలుగుటకై ఈ చిన్న పొత్తమును ప్రచురింప సంకల్పించితిమి. ఏ 
కొద్దిమంది గాయత్రినిగూర్చి సరిగా నర్హము _చేసుకున్నను మా కృషి 
సఫలము కాగలదు, 


గాయత్రి అనగొ,... 


గాయత్రి అనగా వేదములలోని సప్త ఛందస్సులలో నొకటి. 
మూడు పాదములు గలిగి ప్రతి పాదము నందును 8 అక్షరములతో 
మొత్తము 24 అక్షరములు గల పద్య ఛందస్సును గాయత్రీ ఛందస్సు 
యందురు. సౌలభ్యము కొరకు నొకటి, రెండు అక్షరములు ఎక్కువ 
యున్ననూ, తక్కువ యున్నను, గాయత్రీ ఛందస్సుగానే లోకములో 
వ్యవహారము గలదు. మన ఈ గాయత్రీ మంత్రములో 23 అక్షర 
ములు మాత్రమే గలవు. అందుచే యిది నిచ్చత్‌- గాయత్రీ యగును. 
ఇట్టి గాయత్రీ ఛందస్సు గల వేదమంత్రములు నాలుగు వేదములలోను 
అనేకము గలవు. కాని ఈ  మంత్రమునకే గాయత్రీ మంత్రమను 
రూఢి(యోగా రూఢి) నామము అనాదిగా వచ్చుచున్నది. అక్షరములను 
లెక్కించునవుడు పొల్లు అక్షరములను( కేవల హల్టులను) వదిలి అచ్చులతో 
కూడిన అక్షరములనే లెక్కింతురు. మంత్రమునకు ముందు ఉచ్చరించు 
“ఓం” మరియు “భూర్భువః స్వః" అను మూడు మహో వ్యాహృ 
తులు గణనకు రావు. గాయత్రి మంత్రములో ముందు 'తత్‌' అను 
పదము వచ్చుట చేతను దానికి వాచ్యమైన పరమేశ్వర లక్షణము 
ఆ మహాన్యాహృతులందు చెప్పబడుట చేతను మవోావ్యాహృతులతో కలి 
పియే గాయత్రీ జపము చేయుచుండుట కూడ అనాదిగా వచ్చుచున్న 
ఆచారము. శతపథ బ్రాహ్మణము (14-8-25-7) నందు గాయశ్రీ 
పదము ఈ విధముగ నిర్వచింపబడెను. “గాయంతం త్రాయతే” - 
“గయాన్‌ ప్రాణాన్‌ త్రాయతే” - గానము (జపము) చేయువారి ప్రాణ 
శక్తిని రక్షించును గాన గాయత్రీ యని పేరు. బృహదారణ్య కోపనిషత్తు 
(5-4-14)నందును యిట్లు నిర్వచింపబడెను. 


“ప్రాణా వై గయాస్తత్‌ ప్రాణాం స్తత్రే 


4 


తద్యత్‌ గయాం స్తత్రే తస్మాత్‌ గాయత్రీ నామ” 


గాయత్రీ పదములో గాయ్య త్రి అను రెండు శబ్దము లున్నవి. 
గాయ శబ్దము గయ వలన నేర్పడినది. గయ యనగా ప్రాణములు. 
ప్రాణములను రక్షించునది గాన గాయత్రీ యనబడును. 


ఈ మంత్రమునకు సావిత్రి మంత్రమని మరియొక "పేరు గలదు. 
ఈ మంత్రదేవత సవిత యగుటచే సావిత్రీ మంత్రమను పేరు వచ్చెను. 
మంత్ర దేవత యనగా మంత్రములో చెప్పబడిన విషయము. ఈ 
వివరణ మంత్రము నర్హము చేసికొనుటకు ఎంతగానో తోడ్పడును. 
సవితను గురించి ముందు పుటలలో వివరముగా తెలిసికొందము. 


ఈ మంత్రమునకే గురుమంత్రమనే ప్రసిద్ది గలదు. ప్రాచీన 
కాలములో విద్యాభ్యాసము చేయవచ్చిన శిష్యులకు గురువులు వేదా 
రంభ సంస్కారముచేసి గాయత్రిని ఉపదేగించెడివారు. అందుచే 
ఈ మంత్రమునకు గురుమంత్రమను పేరు వచ్చెను. నేటి గురు 
వులు మంత్రోపదేశము పేరుతో “ఓం నమః శివాయ”, “ఓం నమో 
నారాయణాయ” అను వాక్యములనే ఉపదేశించు చున్నారు. గాయత్రిని 
ఉదేశించుటలేదు. 19వ శతాబ్దమున వేదములు మానవులందరు చదు 
వవచ్చుననియు, వినవచ్చుననియు సప్రమాణముగ నిరూపించిన వారు 
మహర్షి దయానందులు. గాయత్రీ మంత్రము (స్త్రీ, శూద్రులకు కూడ 
ఉపదేగించిన మహానుభావుడు దయానందుడు. 


వేదములలోని పద్యములను మంత్రము లందురు. మం|త్రమనగా 
ఒక ఆలోచన. మననము చేయుకొలదీ విశేషార్హము గోచరించును. గాన 
వీటిని కేవలము పారాయణ - జపము చేసినంత మాత్రమున సరి 
పోదు. ఒక మంత్రమును గూర్చి, మంత్రములోని పదములను గూర్చి 
ఏకాంతమున లోతుగా నాలోచించి తెలుసుకొనవలెను. 


గాయత్రి మహా మంత్రము 


(గురుమంత్రము, సావిత్రీ మంత్రము పరమ (శ్రేష్ట) 'మంత్రము) 
బుషి: విశ్వామిత్రుడు - దేవత: సవిత 


ఛందస్సు: గాయత్రీ - స్వరము: షడ్‌ జః 


ఓ౩మ్‌ భూర్భువః స్వః 
తత్సవితుర్వ రేణ్యమ్‌ 

భరో దేవస్య ధీమహి 

ధియో యో నః ప్రచోదయత్‌ 


(బు. 3-62-10; యజు. 3-35, 22-9, 30-2, 
36-3 సామ. 2462; అనేక సంహితా బ్రాహ్మణ ఆరణ్య- 
కములు) 


భావార్హము:- హే రక్షక ! సచ్చిదానంద స్వరూప ! 
జగదుత్ప్చాదక దేవ ! నీ దివ్య గుణయుక్తము వరేణ్యమునగు 
శుద్ద విజ్ఞాన స్వరూపమును మేము నిత్యము మా హృదయ- 
మున ధ్యానింతుము గాక ! నీవు మా బుద్దిని వికసింపజేసి 
సత్కర్మల యందు (పేరేపింతువు గాక ! మే మా బుద్ది 
సహాయమున సద్ర్యతముల నాచరించి అభ్యుదయ _ నిఃశేయా- 
సముల నందుదుము గాక ! 


ఓమ్‌ 


భువః 
స Ge 
తత్‌ 
సవితుః 


వరేణ J 
భర్గః 


దేవస్య 


ధీమహీ 
యః 


నః దియః 
ప్రచోదయాత్‌ 


ప్రతి పదార్థము 

పరమేశ్వరుడు సర్వ సంరక్షకుడు 

సత్‌ స్వరూపుడు (ఉనికి గలవాడు) 

చిత్‌ స్వరూపుడు (జ్ఞాన స్వరూవుడు) 
ఆనంద స్వరూపుడు (దుఃఖ రహితుడు) 
అట్టి సచ్చిదానంద లక్షణయుక్త పరమేశ్వరుడు 
ఈ సృష్టికి కర్త 

సుఖ స్వరూవుడగటచే జీవులందరి చేత వరింప- 


కోరదగినవాడు 
శుద్ద స్వరూపుడు (పాప రహితుడు) 


అట్టి అనేక దివ్యగుణములు గల దేవుని యొక్క 
దివ్య స్వరూపమును 

(మేము మా హృదయమున) ధ్యానింతుము గాక! 
ఆ పరమేశ్వరుడు 

మా బుద్దులను 

సత్కర్మలయందు చేరేపించి అభ్యుదయ నిః 
(శేయసములను పొంద సమరము చేయును గాక | 


ఓం 


వేదము లందు పరమేశ్వరునకు వందకు పైగా వేర్లు గలవు. 
ఇవి యన్నియు అతని గుణకర్మలను తెలుపును. అందు “ఓరి నామము 
ముఖ్యమైనది. 'అవ - రక్షణే' అను ధాతువుతో ' ఓం ' పదము 
సిద్దించును. ఓం అనగా _ రక్షించువాడు-సంరక్షకుడు (GUardian) 
యని అర్హము. ఈ నామము పరమేశ్వరునకు జీవునకు గల స్పష్ట మైన 
సంబంధము తెలుపును. తల్లి మనకు శరీరమును నిర్మించి యిచ్చునే 
కాని ఆత్మ స్వరూవులమైన మనకు జన్మ నివ్వలేదు. అట్టు దేవుడు 
తల్లి గర్భకోశములో మనకు శరీరమును నిర్మించి యిచ్చునే కాని 
జీవాత్మలమైన మనను వుట్టించుటలేదు. జీవాత్మ కూడ చావు పుట్టు 
కలు లేని అనాదితత్త(ము. బాల్యములో తల్లి మనను సంరక్షించినప్లే 
జీవిత నర్యంతము - జన్మజన్మాంతరము లందును పరమేశ్వరుడు మనకు 
సంరక్షకుడై యుండును. తల్లి దండించునట్లు సంస్కరించుటకై అతడు 
మనలను దండించును. అంతర్యామియై మన ఉన్నతి కొరకు సత్కర్మల 
యందు (ప్రేరణలన్సు దుష్కర్మల యందు భయాందోళనలను గలిగించు 
చుండును. కనుక అతడు గొప్ప రక్షకుడు. 


మనము తల్లి ఒడిని చేరునవుడు ఆమెను పేరుతోగాని, ఆమె 
గుణకర్మలను తెలుపు నామములతో (డాక్టరు, టీచర్‌, మేడమ్‌ మొ. 
పేర్లతో) గాని పిలువక “అమ్మా అను కమ్మని పిలుపుతో ఆమె ఒడి 
చేరుదుము. అట్టే భగవంతుని చేరగోరువారు అతని గుణకర్మలను 
తెలుపు పేరు అనేకమున్నను ఓం నామముతో 'ఓ సర్వ సంరక్షకా! 
నా రక్షకా!' అని పిలుచుచు అతనిని సులువుగ చేరుకో గలుగుదుము. 
అందుచేతనే పతంజలి మహర్షి తన యోగ శాస్త్రములో “తస్య వాచకః 
ప్రణవః) తజ్జప స్తదర్హ భావనమ్‌"” అని చెప్పియుండెను. అనగా ఆ 
పరమేశ్వర నామము (ప్రణవము - ఓం అనియు, ఆ ఓం నామమును 


8 


జపించుచు అర్హభావన చేయవలెననియు చెప్పెను. మనో ఏకాగ్రతకు 
“ఏత దాలంబనమ్‌ (శేష్పం, ఏత దాలంబనమ్‌ పరం” ఓంకార జవమే 
(శ్రేష్మమైన, ఉత్తమమైన సాధనమని కఠోపనిషత్తు చెప్పును. 


భాషా శాస్త్రమును బట్టి చూచినను ఓం పదములో గొప్ప 
అర్హము గలదు. అ ఉ మ అను అక్షరముల కలయికతో ఓం పద 
'మేర్చడును. ఈ మూడు అక్షరములు భగవంతుని మూడు ముఖ్యశ 
కులెన సృష్ట), స్తితి లయములను తెలువును. 


'అ' అను అక్షరమును ఉచ్చరించునవుడు నోరు బాగుగా తెర 
చుకొనును. స్వర పేటిక నుండి ధ్వని వెడలును. ఇది భగవంతుని 
సృష్టి రచనా ప్రారంభమును తెలుపును. అన్ని భాషలలోను యిది 
మొదటి అక్షరము. ఈ శక్తినే వేదములు సవిత పదముతో చెప్పును, 
పురాణములు బ్రహ్మగా పేర్కొనును., 


'ఉ' ను ఉచ్చరించునవుడు నోరు తెరచుకొని యుండియే పెద 
వులు గుండ్రముగా వంగును. స్వరపేటిక ద్వారా వచ్చు గాలి 
నోరంతా ప్రవహించి బయటకు వెడులును. ఇది భగవంతుని సృష్టి 
పాలక గుణమును తెలుపును. దినినే వేదములు ప్రజాపతిగ చెప్పును. 
పురాణములలో విష్పువుగ పేర్కొనబడినది. 


'మి ను ఉచ్చరించునవుడు పెదవులు మూసికొనును. ఇది 
భగవంతుని సృష్టి ముగింవును సూచించును. ఈ శక్తినే వేదములు 
'రుది పదముతో తెలువును. పురాణములు మహేశ్వరునిగ వేర్కొనినవి. 


ఈ దడింకార వ్యాఖ్య (బాహ్మణాది (గ్రంథములలో మరెంతో 
విపులముగ నున్నది. మాండుక్యోపనిషత్తు అంతయు ఈ ఓం నాను 
వ్యాఖ్యయే. 


ఓ సృష్టి స్తితి లయకర్తయైన దేవా! సర్వప్రాణి సంరక్షకా! 


9 


భూః 


గాయత్రీ మంత్రములోని మొదటి భూః, భువః స్వః అను 
మూడు పదములను మహావ్యాహృతు లందురు. విశేషముగా ఉచ్చరిం 
పబడునవిగొన వీని కా పేరు గలిగెను. వీనియందు పరమేశ (రుని 
లక్షణము స్పష్టముగా చెప్పబడినది. ఈ పదములకు సత్తు, చిత్తు, 
ఆనందములని యర్థము. సృష్టికి మూలపదార్హములై న పరమేశ్వర జీవ 
వ్రకృతులలో జీవునిలో ఆనందము, ప్రకృతిలో చిదానందములు లేవు. 
ఈ మూడు గుణములు కలిగినవాడు పరమేశ్వరు డొక్కడే. కనుక 
ఈ మూడు మహావ్యాహృతులను కలిపి చెప్పినపుడు పరమేశ రుడు 
మాత్రమే సూచింపబడును. ఇది పర మేశ్వరుని నిర్దుష్ట లక్షణము. 


“భూ-సత్తాయాం” అను ధాతుతో 'భూ* పదము తయార 
గును. భూః అనగా సత్తా-ఉనికి (6౫1561౧006) గలిగిన పదార్ధము. 
పరమేశ రుని ఉనికి మూడు కాలములందును ఒకే రకముగ నుండును. 
సృష్టికి పూర్వమును, సృష్ట కాలమందును, స్పష్టకి తదుపరి ప్రళయ 
కాలమందును పరమేశ్వరుని ఉనికి ఎట్టి మార్పుయు లేక ఏకరసముగ 
నుండును. మనవలె జనన మరణములు, సుఖదుఃఖములు, వృద్దిక్షయ 
ములు లేనివాడు గనుక పరమేశ్వరుడు నిజమైన సత్‌ స్వరూపుడు. 


“భూ రితివై ప్రాణః” భూః వదము ప్రాణశక్తిని తెలుపును. 
ప్రపంచమున గల సర్వ ప్రాణులకు ప్రాణశక్తిని (పసాదించు వాడు 
కనుక పరమేశ్వరునకు “భూః” అని పేరు. ఆ ప్రాణశక్తి వలననే 
మనమంతా జీవించు చున్నాము. మన శరీరములో ప్రాణశక్తి అన్ని కణ 
ములను జీవింపజేయున ట్లు పరమేశ రుడు సర్వప్రాణులను జీవింపజేయు 
చుండును. మనకు ప్రాణము చాలా ప్రియమైనది. ఆ ప్రియమైన 
ప్రాణమును యిచ్చువాడు కనుక పరమేశ్వరుడు ప్రాణముకన్న ప్రియ 


స్‌ 10 
| ' 


మైన వాడు. మనము ఎవ్వరికిని ప్రాణములను యివ్వలేము. కనుక ఏ 
ప్రాణి ప్రాణమును హరించు అధికారము మనకు లేదు. సర్వ ప్రాణు 
లందలి ప్రాణ రూపముననున్న పరమేశ్వరుని సేవించుటయే నిజమైన 
“భూః” యొక్క ఆరాధన యగును. 


భూరసి, భూమిరసి, అదితిరసి (యజు. 13-18) భూః వదము 
భూలోక సంజ్ఞావాచకము. జీవులమైన మనకు పరమేశ్వరుడు జన్మ 
(శరీరము) నిచ్చి మనము వసించుటకు ఆధారముగ ఈ భూమిని 
సృజించెను. ఈ భూమియందు మన కవసరమగు ఆహార, ఖనిజ, 
వృక్షాది సర్వ సంపదలను అందుంచెను. ఈ భూమిమీద పండిన పంట 
లతో మన శరీరము పెరిగి జీవించుచుండును. ఈ భూమి యొక్క 
అణువులే ఆహారము ద్వారా మన శరీరములో ప్రవేశించి రక్తముగా 
ప్రవహించు చుండును. కనుక ఏ దేశములో మనము పుట్టి పెరిగి 
నివసించుచున్నామో ఆ దేశము మనకు తల్లి యగును. “మాతా 
భూమిః వుత్రోహం వృధథివ్యాః” (అథర్వ 12-1-12) 'మాతృభూమి 
నా తల్లి. నేను ఆమె వుత్రుడను' అను భావము ప్రతి పౌరుడు కలిగి 
యుండవలెనని వేదము ఆదేశించు చున్నది. అట్టి ఈశ్వర నిర్మితమైన 
ఈ భూమిని సస్యశ్యామల మొనర్చి దుష్టుల నుండి రక్షించవలెను, 
'మాతరం మహీం అదితిన్నామ వచసా కరామహే' (యజు. 18-30) 
'నదా శతృవుల నుండి కొపాడుచు మా మాతృభూమి అఖండిత మైనదని 
ఎలుగెత్తి చాబదము గాక!” అను ప్రతిజ్ఞను మనము మనోవాక్కాయ 
కర్మలతో పాటించవలెను. “తుభ్యం బలిహృతః స్యామ” (అథర్వ 
14-1-64). అవసరమైనవుడు ఓ మాతృభూమి! నీ రక్షణకై నేను 
అత్మ బలిదానము చేయుదును గాక! అను ప్రతిజ్ఞను వూనవలెను. 


సృష్టి స్థితి లయములందు ఏకరసుడై వైన ఓ సత్‌ స్వరూపా! 
మేము వసించుటకు భూమిని, జీవించుటకు ప్రాణశక్తిని ఒసంగిన ఓ 
పరమేశ్వరా! 
11 


భువః 


“భువః” పదము ప్రజ్ఞానమును (విశేష జ్ఞానమును) తెలుపును. 
దీనినే “ చిత్తు ” అందురు. మన జ్ఞానము వరిమితముగా నుండును. 
కొన్ని విషయములే మనకు తెలియును. వరమేశ్వరుడు వూర్తజ్ఞాని, 

దా జా 

సర్వవ్యాపకుడు నగుటచే అణువులు మొదలు సమస్త బ్రహ్మాండములు 
తన వశమందుంచుకొని నియమముగా నడిపించు చుండును. సర్వాం 
తర్యామియై సమస్త జీవులను వారి సమస్త కర్మలను తెలియుచు 
వారి వారి కర్మలకు న్యాయముగా ఫలముల నిచ్చుచుండును. తాను 
నిర్మించిన ఈ సృష్టిలోని సమస్త సత్య విద్యలను వేదము ద్వారా 
సృష్ట్యాది యందే మానవులందరి కొరకు ఉపదేశించిన జ్ఞానదాత. కనుక 
పరమేశ్వరుడు భువః (పూర్తజ్ఞాని - చిత్‌ స్వరూపుడు). 


'భువ రిత్యపానః - యః సర్వం దుఃఖ మపానయతి సోఅ 
పానః' తాను సమస్త దుఃఖరహితుడై తన సంగతిచే జీవులను సమస్త 
దుఃఖముల నుండి విడివడజేయును గనుక పరమేశ్వరునకు భువః అని 
పేరు. ఇది మహర్షి దయానందుని నిర్వచనము. 


మన శరీరములో అపాన వాయువు మల మూత్ర కఫాదులను 
వెడలగొట్టి శరీరమును దుఃఖరహితము జేయుచుండును. అటు పర 
మేశ్యరుడు తన ఆజ్ఞను పాలించువారి మనోమాలిన్యములను పోగొట్టి 
సమస్త దుఃఖములను దూరము జేయును. మనము మనచుట్లు 
ఎప్పుడు ఏవో దుఃఖములను చూచుచుందుము. మన దుఃఖములను 
బుషులు మూడు రకములుగా విభజించిరి. శరీరము ద్వారా కలుగు 
వివిధ రోగములు, ప్రమాదములు, మృత్యువు మొదలగు శారీరక దుఃఖ 
ములను; మనసు ద్వారా కలుగు రాగము ద్వేషము, అనసూయ, 
భవిష్యత్తును గూర్చి చింత, వివిధ ఊహలు భయములు, ఆందోళనలు 


12 


మొ. మానసిక బాధలను అధ్యాత్మిక దుఃఖము లందురు. ఇతర 
ప్రాణుల ద్వార అనగా దుష్టుల నుండి, శత్రువులనుండి, విష కీటక 
సర్పాదుల నుండి కలుగు బాధలను అధి భౌతిక దుఃఖము లందురు. 
అతివృష్టి, అనావృష్టి, భూకంవములు, ఉప్పెనలు, అధిక శీత ఆతప 
ములు మొ.నవి అధిదైవిక దుఃఖము లందురు. ఈ మూడు రకముల 
దుఃఖముల నుండి పరమేశ్వరుడు వేరుగా నుండును. అతనిని ఈ 
దుఃఖములు బాధించవు. కనుక పరమేశ్వరునకు భువః అని చేరు. 


పరమేశ్వరుడు దుఃఖ నాశకుడగుట వలన అతని మెత్రికోరు 
మనము కూడ మన చుట్టునుండు ప్రాణుల దుఃఖముల బాప శక్తి 
కొలది యత్నించవలెను. అదియే “భువః యొక్క ఆరాధనయగును. 
' (భువరితి అంతరిక్ష నామ) భువః పదము అంతరిక్ష సంజ్ఞావాచకము. 
అంతరిక్ష మనగా వాయువు సంచరించు ప్రదేశము. దీనినే వాతౌవ 
రణ మందురు. మనకు భూమి ఆధారమగునషట్టే వాతావరణము కూడ 
ఆధారము. ఆహారము నీరు లేక కొన్ని దినములు బతుకవచ్చును 
గాని గారి లేక కొన్ని నిముషములు బ్రతుకుట కష్టము. అట్టి గాలిని 
మనము పరిశుభముగా నుంచుచు జీవన చక్రములో అనివార్యముగ 
కలుషితమగుచున్న వాయువును మరల పరిశుభపరచుటకు యత్నించుట 
మన కర్తవ్యము. అది అగ్నిహోత్రము వలన మాత్రమే సాధ్యపడును. 
మనము ఉదయ సాయంకాలములందు నిత్యాగ్నిహోత్రులము కావలెను. 


ఓ సర్వజ్ఞ పరమేశ రా! అంతర్యామి వై పొపకార్యములందు 
మాకు భయాందోళనలు కలిగించి మమ్ము దుఃఖముల నుండి దూరము 


చేయు పరమేశ భా! ప్రాణి మనుగడకు ఆధారమైన వాతావరణమును 
స్పజించిన ఓ చిత్‌ స (రూపా! 


13 


స్వః 


“స్వః అను పదము ఆనందమును తెలువును. దుఃఖ స్పర్శలేని 
నిరంతరముగ నుండు సుఖమునే ఆనంద మందురు. పరమేశ్వరుడు 
తప్ప మిగిలిన ప్రాణులన్నియు ఏదో రకమైన బాధలను, ఆటంకము 
లను అసంతృప్తిని అవమానములను పొందుచునే యుండును. ఏ 
దుఃఖమును తప్పించుకొన్నను మరణ దుఃఖమును ఏ పొణియు 
తప్పించుకొనలేదు. అట్లని (ప్రాణులు సుఖమును పొందుట లేదని 
చెప్పలేము. మానవుడు తనకు అనుకూలమైనవి ప్రాప్తించినవుడు, 
అనుకున్నవి సాధించినపుడు, పోటీలలో గెలుపొందినపుడు ఆనందమును 
పొందును. ధనము వలన, బలము వలన, పరివారము వలన, తన 
అనుచరుల వలన మానవుడు ఆనందమగ్నుడగును. కొని ఇవియన్నియు 

శాశ(తములా? వీని వెనుక కష్టములు భయములు లేవా ? యధా 
ర్రముగ ఈ సుఖముల వెనుక విషాదచ్భాయ లుండును. అంతేగాక 
మెతిమీరిన సుఖానుభవము దుఃఖకారకమే యగును. మన యింద్రియ 
శక్తులును వరిమితముగ నుండును. గాన ఆ సుఖములను కొద్దికాలమే 
అనుభవింప గలము. కనుక మన సుఖము దుఃఖమి గణితము. 


పరమేశ్వరుని ఆనందము స్వాభావికము. |త్రికాలములందును 
ఏక రసముగ నుండును. ఆ ఆనందము మన ఆనందముతో పోల్చ 
దగినది కాదు. ఆ ఆనందమును వర్హింప మాటలు చాలవు. అంత 
ర్యామిలైన ఆ ఆనందస్వరూపుని దర్శించిన వ్యక్తి అగ్నిస్సర్శ వలన 
చరి బాధ పోవునట్లు ఆ ఆనంద స్పర్శ వలన సమస్త దుఃఖములు 
పోగొట్టుకొని అనిర్వచనీయమైన ఆనందము ననుభవించును. దానినే 
సమాధి యందురు. 


“సమాధి నిర్జూతమలస్య చేతసో 
నివేశితస్యాత్మని యత్సుఖం భవేత్‌, 


14 


న శక్యతే వర్షయితుం గిరా తదా స్వయం తదంతఃకరజేన 
గృహ్యతే.” 


స్టిర సమాధితో నిర్మలచితుడై న జీవుడు అంతర్యామియైన ఆనంద 
సాగరుని దర్శించినవుడు కలుగు సుఖానుభూతిని వర్ణించుటకు మాటలు 
చాలవు. అది స్వయముగా అంతఃకరణముతో (బుద్దితో) అనుభవించ 
వలసినదే. 


“స్వ రితి వ్యానః' పరమేశ్వరుడు వ్యాన వాయువు వంటివాడు. 
మన శరీరములో వ్యాన వాయువు శరీరమంతటను సంచరించుచు 
ప్రతి కణమునకు ఆహార ప్రాణ వాయువుల నందజేయుచు ప్రతి 
కణమును జీవింప జేయును. అప్టే పరమేశ గరుడు సర్వవ్యాపకుడై 
బ్రహ్మాండమందలి సర్వప్రాణులను పాలించు చుండును. ఆ శక్తినే 


కళ్‌ జ్యూ 


స Ge" అందురు. 


స్వః పదము స్వర్‌ లోకమును తెలువును. ఈ లోకము నందే 
ఆదిత్య నక్ష(తాదులు ప్రకాశించుచు ప్రాణుల పోషించు చుండును. 
ఈ (బ్రహ్మాండము యొక్క అంతము, అవధి నేటి విజ్ఞానశాస్త్ర మున 
కందకున్నది. కాంతి సం. లతో కొలచినను వందల కాంతి సం.ల 
దూరమునకు పైగానే కనుబడుచున్నది. అంతటి బ్రహ్మాండము కూడ 
భగవంతునిలో ఒక పాదముగ (1/4 వంతుగా) నున్నది. “పాదో స్య 
విశ్వా భూతాని త్రిపాద స్యామృతం దివి” (యజు. 31-3) మిగిలిన 
మూడు పాదములు (భాగములు) ప్రాణిరహితమైన దివ్యలోకము. 


'యత్ర దేవా అమృత మానశానా స్తృతీయే ధామ న్నధ్యెర 
యస్త' (యజు. 32-10) ముక్తజీవులు ఈ తృతీయ ధామమునేందే 
నిరాటంకముగ విహరించు చుందురు. అది ఆనంద ధామము. భౌతిక 
స్వర్‌ లోకాధిపతియైన సూర్యుని శక్తులు యజ్ఞముల ద్వార బలపరచి 
మానవ కల్యాణమునకై వినియోగించుటయె “స్వళ్‌ ఆరాధన యగును. 


ఓ ఆనంద స్వరూప పరమేశ (రా! సర్వప్రాణి పోషకా! బ్రహ్మాం- 
డము నంతటిని నీలోనే ఒక భాగముగా కలిగిన ఓ దేవా! 


15 


తత్‌ సవితుః 


సంస్కృత భాషలో తత్‌ అనగా అతడు, అది యని అర్హము, 
ఇది ఒక సర్వనామము. ఏది జగత్పసిద్దమో, దేనిని గూర్చి వేద 
శాస్త్రములు బుషి మునులు, [గ్రంథములు విశేషముగ చేప్పుచున్ననో 
అదియే తత్‌ - ఆ పరమేశ (రుడు. 


సవితుః. ఈ గాయత్రీ మంత్రములో పరమేశ్వరుని సవిత వద 
ముతో చెప్పబడినది. దానివలన ఈ మంత్రమునకు సావిత్రీ మంత్రమను 
(ప్రసిద్ది కూడ కలిగెను. ఈ సవితా పదము 'షుజ్‌ - అభిష వే మరియు 
'షూజ్‌ - ప్రాణి గర్భవిమోచనే' అను ధాతువులతో నిర్మితమగును. అధి 
షవ మనగా ఉత్పత్తి చేయుట. ప్రాణిగర్భ విమోచన మనగా ప్రాణులక; 
తల్లి గర్భమున శరీరమును లేదా అండమును నిర్మించి, ప్రాణ 
క్తిని సంచరింపజేసి గర్భము నుండి బయటకు తీసుకొని వచ్చుట, 
భగవంతుని ఈ రెండు శక్తులను ఈ పదము సూచించును. 


అభిషవ పదము యాజ్ఞవల్క్య్యుని కాలమున సోమరసము నుత్సా 
దించు (క్రియకు రూఢిగ వాడెడివారు. కాని యిచట పరమేశ్వరుని 
జగదుత్సాదక శక్తిని సూచించు చున్నది. నిరుక్తము నందు “సవిళ 
- సర్వస్య ప్రసవిత' అని. నిర్వచింపబడెను. సంవూర్ల జగత్తును 
తమతమ కార్యములందు (వెరేపించును గాన సూర్యుడు సవిత అః 
చెప్పబడెను. ఈ అర్హమునకు “షూ - (పేరణే” అను ధాతువు 
మూలము. కాని ఈ మంత్రము బుద్ది కొరకు చేయు ప్రార్తన. ఆ బుర్జీ 
సూర్యునియందు లేదు, గాన అంతర్యామియైై సర్వప్రాణులకు (పరణ 
కలిగించు పరమేశ్వరునికే సవితా వదము వర్తించును. ఈ ప్రవ 
చమునకు మూలకారణమైన ప్రకృతి సత్వ రజో తమో గుణములను 
మూడు గుణములను కలిని యుండును. ఈ మూడు గుణముల 
సామ్యావస్త్రలో నున్నపుడు సృష్టే తెలియబడదు. అంధకారముగ, శూన్య 
ముగ ప్రతిత మగును. దానినే (ప్రళయ మందురు. పరమేశ (రుడు తః 


16 


యీక్షణముతో ఆ సామ్యావస్టను భంగపరచి నియమబద్ద్రముగ ఈ 
ప్రపంచమును నిర్మించెను. జీవులు పూర్వ సృష్టిలో చేసిన కర్మల ఫల 
ముల నిచ్చుటకై వివిధ (ప్రాణులను సృజించెను. అందుచే ఈశ్వరుడు 
సవిత - సృష్టికర్త . స్పష్ట సర్వత్ర సర్వకాలము లందును జరుగుచుం 
డును గాన సవితా దేవతయును సర్వవ్యాపకము. వేదము సవితను 
యిట్టు వర్ణించు చున్నది - 


“సవితా పశ్చాతాత్‌ పురస్తాత్‌ సవితోత్తరాత్‌ 
సవితోధరాత్‌! సవితా నః సువతు సర్వతాతి 
సవితానో రాసతాం దీర్హమాయుః” (బు. 10-36-14) 


సృష్టికర్తయైన పరమేశ్వరుడు ముందు, వెనుక్క క్రింద, వైన 
అనగా అన్ని వైపుల అంతటా వ్యాపించి సర్వత్ర సృష్టిని గావించుచు 
మనను రక్షించుచున్నాడు. అంతర్యామియై (పేరేపించుచు మనలను కర్మ 
శీలుర జేయుచున్నాడు. అతడు మాకు శుభములను, దిర్హాయువును 
ప్రసాదించు గాక! 


అంతర్యామియైన పరమేశ్వరుని ఈ సవితా శక్తియే మనలను 
కర్మలయందు (పేరేపించును. ఆ (పేరణ వలననే మానవుడు కర్మశీ 
లుడై, ఆలోచనాపరుడై కవితలను, కవిత్వములను సృజించెను. వాస్తు, 
శిల్ప వైద్య, రసాయన, ఖగోళ శాస్త్రాలలో అద్భుతమైన అవిష్కాా 
రములను సాధించెను. అనేక సుఖ సాధనములతో బాటు బుద్దికి 
ప్రతిరూపమైన కంవ్యూటర్లను నిర్మించెను. ప్రపంచమున గల సమస్త 
విజ్ఞాన అవిష్కారముల వెనుక ఈ సవితాశక్తి (పేరణయే గలదు. ఆ 
(పరణ మానవ _ కల్యాణమునకై వినియోగించుట మన కర్తవ్యము. 


ఓ సృష్టికర్తయైన పరమేశ్వరా! మాకు శరీరములను నిర్మించి 
యిచ్చిన ఓ తండ్రి! నీ _పరణతో మా బుద్ది వికసించి మేము విజ్ఞానవం- 
తులము, ధర్మాత్ములము అగుదుము గాక! 


17 


వరేణ ట్రం 


“వృ - వరజి అను ధాతువుతో వరేణ్య వద మేర్చడును. 
వరింప- కోరదగినవాడు అని దీని యర్హము. “యద్‌ వరేణ్యం వర్తుం 
అర్హమ్‌, యత్‌ (శ్రేష్టం - తత్‌ వరేణ్యం” అని నిర్వచనము. వధూ 
వర పదములు కూడ ఈ ధాతువుతోనే నిర్మితమగును. ఒకరిని ఒకరు 
మనసార కోరుకున్నవారు కనుక వారి కా వేరు వచ్చెను. 


సామాన్య మానవుల దృష్టిలో లోకములో ప్రధానముగ కోరద 
గినవి ధనధాన్యములు, భోగభాగ్యములు. వాటి వలననే సర్వసుఖములు 
లభించునని వారి యుద్దేశ్యము. కాని ఆ సుఖము తాత్కాలికమై 
నదియే. వీకాంగమే. ధనవంతులంతా సుఖపడుచున్నారా ? అని 
ప్రశ్నించుకొన్నచో వారే ఎక్కువ అసంతృప్తితో జీవించుచున్నారని తెలి 
యును. (ప్రపంచమున ఈశ్వరప్రొప్తిని మించిన సుఖము, తృప్తి మరే. 
దియును లేదు. సన్మిత్రులు, భార్యాభర్తలు ఒకరికొకరు కోరతగినవారే 
కాని వారి మిత్రతృ అనురాగము ఎంత కాలముండునో చెప్పలేము. 
వారు మనవెంట కొంతకాలము నడిచినను మనము ఈ శరీరమును 
వదలి వెళ్ళునప్పుడు మనతో రాలేరు. పరమేశ్వరుడు అన్ని వేళల 
యందును జన్మజన్మాంతరము లందును మనకు తోడుగా నుండును. 
అందు చేతనే వేదము 'ఇంద్రస్య యుజ్య సఖా' (బు. 1-12-19) 
పరమేశ్వరుడే నీకు నిజమైన మిత్రుడని చెప్పును. 


ఈశ్వరుడు అనంద స్వరూపుడు గనుక సర్వప్రాణుల చేత గోరద 
గినవాడు. దుష్టులు దుర్మార్గులు చివరకు నాస్తికులు కూడ ఆనందమును 
గోరుదురు.' కనుక _ వరోక్షముగ ఈశ్వరుని గోరినప్తే యగును. 
నాస్తికులు ఈశ్వరుని ఆనంద _ స్వరూవునిగా నంగీకరింపరు. ఇది 
కేవలము మన మనోభావన యని వారి వాదన. కాని వారు గాఢనిద్ర 
వలన అనిర్వచనీయ మైన సుఖము కలుగునని ఒప్పకుందురు. గాఢనిద్ర 
వలన మనకెంతయో సుఖము కలుగునను మాట అందరికీ తెలిసిన 


18 


విషయమే. అలసిన శరీరమునకు, మనసునకు ఆహార విశ్రాంతుల 
కన్నను నిద్ర వలన ఎక్కువ మేలు కలుగును. శరీరము, నాడులు, 
మనసు నిద్ర వలన పునరుజ్జీవములగును. సుఖముగ నిద్రించితిమని 
మనసార చెప్పుదురు. నిద్ర వలన ఈ సుఖము ఎక్కడి నుండి 
వచ్చినదో నేటి ఆధునిక వైద్యశా,స్త్రము చెప్పలేకున్నది. భారతీయ 
తత్త్వవేత్తలు ఆ సుఖానుభవము పరమేశ్వరుని నుండి లభించునట్టు 
చెప్పుదురు. గాఢనిద్రలో మనకు తెలియకనే ఆనందసాగరుడైన భగ 
వంతునిలో మునక వేసి వచ్చుచుందుము. అదే జూగదావస్టలో 
చేయగలిగిన ఆ ఆనందమేమియో మనకు తెలసి యుండెడిది. 


నిజమైన వధూవరులు ఎట్టు ఒకటిగ - ఒకే మాటగ, ఒకే 
బొటగా జీవింతురో, ఎట్టు వారిని విడదీయలేమో అట్టే భగవంతుని 
వరించుట వలన మనకు భగవంతునకు ఒక బంధ మేర్చడును. దాని 
వలన ఈశ్వరాజ్ఞాపాలనయే మను "జీవన" వరమావది యగును. “మన 
బలహీనతలన్నియు నశించి మనము ధర్మాత్ములము, వుణ్యజీవులము 
నగుదుము. 


వరేణ్య పదమునకు (శ్రేష్టుడని మరియొక అర్ధము. (శ్రేషృవురుషుని 
నాయకునిగ ఎన్నుకొన్న ప్రజలు తమ చింతలన్నింటిని నాయకుని వై 
వదలి దిగులు లేక జీవింతురు. అంతకన్నను ఢ్రేష్ణతముడై న భగవంతుని 
నాయకునిగ చేసుకొన్న వారికి దిగులే ముండును ? ప్రపంచములో 
మనము మన పరిధిలో లేని భారము లెన్నిటినో మనవైన వేసుకొని 
ఎంతో అశాంతితో జీవించు చుందుము. భగవంతుని మన నాయకునిగ 
ఎన్నుకొని ఆయన వైననే మన భారములన్నీ వేసి ఆయన ఆజ్ఞ లైన 
వేదవిహిత కర్మలను ఫలాపేక్ష లేక కర్తవ్య భావముతో ఆచరించుచున్న 
అశాంతి తొలగిపోయి పరమ శాంతిని పొందుదుము. 


ఓ వరింపదగిన మిత్రమా పరమేశ్వరా! మమ్ము నీచే నడిపిం- 
పుము. ఓ (శ్రేష్టనాయకా! నీ నాయకత్వమున మేము శాంత చిత్తుల 
మగుదుము గాక! 


19 


భర్గః 


“బస్ట - పాక్సే భ్రుజీ భర్దనే' అను ధాతువులతో 'భర్గః' 
పదమేర్ప్చడును. పాపరహితుడు, పావనాశకుడు నని ఈ పదమున 
కర్ణము. “భుజ్యంతి పాపాని దుఃఖ మూలాని యేన తత్‌ భర్గః” అని 
నిర్వచనము. మనము చేయువనులు ధర్మయుక్తము, న్యాయయుక్తము 
అయినపుడు వుణ్యకర్మ లగును. అవే అధర్మయుక్తము, అన్యాయ 
యుక్తము నైనవుడు పాప కర్మలగును. పరమేశ్వరుడు జీవులు చేయు 
కర్మలకు న్యాయాధీశుని వలె న్యాయముగ ఫలముల నిచ్చును. గాన 
అతడు న్యాయకారి-న్యాయాధికారి. అందుచే అతడు పాపరహితుడు. 
ఎవరు అతనిని ఉపాసింతురో అట్టి వారిని సత్కర్మల యందు (పేరే 
పించును. పాపకార్యము లందు భయాందోళనలు కలిగించి వాటి 
నుండి దూరము చేయును. అందుచే అతడు పాపనాశకుడు. 


భర్గః పదమునకు విశుద్దమైన ప్రకాశమని మరియొక అర్ధము. 
కోట్లాది సూర్యుల ప్రకాశముకూడ ఆ ప్రకాశమునకు సరిరాదు. మన 
ఆత్మకూడ ప్రకాశము గలదే కాని పర మేశ్యరునంత ప్రకాశవంత మైనది 
కాదు. కామ క్రోధాది మాలిన్యములతో ప్రకాశరహితముగా నున్నది. 
దానిని పరంజ్యోతియైన భర్గః దేవుని ప్రకాశముతో శుద్రపరచుకోవలసి 
యుండును. బంగారము కొలిమిలో కరిగి తన మాలిన్యములను పోగొ 
ట్టుకొనునట్టు మన ఆత్మ పరమాత్మ ప్రకాశముతో తన కామ(క్రోధాది 
మాలిన్యములను పోగొట్టుకొని దేదీవ్యమానమై (ప్రకాశించును. 


భర్గః పదమునకు విశుద్ధ జ్ఞానమని మరియొక అర్హము. పరమే 
శ్వరుడు సర్వజ్ఞుడు. జీవుని జ్ఞానము అల్పముగ భ్రమ (ప్రమాదములతో 
కూడియుండును. అట్టి జ్ఞానమును విశుద్ద పరచుకొనుటకు భర్గః దేవుని 
ఉపాసించవలసి యున్నది. అతని నుపాసించుట వలన అగ్ని సామీప్య 
మున చరి దూరమగునట్టు మన అవిద్యా, అజ్ఞానము తొలగి మనకు 


20 


జ్ఞానవికాసము కలుగును. మనము జీవించు ఈ ప్రపంచములో అనేక 
వీకటి దారులు గలవు. అనేక కోరికలు ఇంద్రియములను తమ వైపు 
ఆకర్షించును. అట్టి స్టితిలో ఏది సరియైన మార్గమో మనకు స్పస్ట్రముగ 
గోచరించదు. మన కోరికలు మనను తప్పు మార్గమును పట్టించి అంధ 
కారము లోనికి గొనిపోవును. అనేక జీవితానుభవముల నన్నుభవించినను 
సరైన మార్గమేదో మనము నిర్లయింవలేక వివశుల మగుచుందుము. 
అప్పుడే మనకు జ్ఞాన (ప్రకాశ మవసరము. భర్గః దేవుని (ప్రకాశము 
మనకప్పు డవసర మగును. ఆ విశుద్ద ప్రకాశములో మన అజ్ఞానపు 
తెరలు తొలగిపోయి మనకు సరైన మార్గము గోచరించును. 


నేడు లోకములో భర్గః పదము వురాణోక్త కై లాసాధిపతియైన 
శివనామముగ ప్రచారము చెందినది. కాని, పరమేశ్వరుడు: ఏకదేశవాసి 
కాదు. సర్వవ్యాపకుడని, సర్వత్ర సమానముగ వ్యాపించి యున్నాడని 
వేదము నొక్కి వక్కాణించుచున్నది. “స వర్యగా చ్చు[క్ర మకాయ 
మవ్రణ మస్నావిరగం శుద్ద మపావ విద్దమ్‌! ” అతడు సర్వవ్యాపకుడు, 
సర్వశక్తి మంతుడు, స్తూల-సూక్ష్మ- -కారణ శరీర రహితుడు, వణ( 
లోప) రహితుడు, నాడీ బంధన రహితుడు, శుద్దుడు నర. 
నన్‌. వేదవ నొక్కి వక్కాణించు చున్నది. కనుక వై లాసాధివతియైన 
శివుడు కల్పిత పురుషుడు. 


భర్గః దేవుని తన హృదయమున స్టాపించుకొన్న వ్యక్తి జీవితము 
(పకాశవంత మగును. అతని గుణకర్మలన్నియు ఆదర్శవంత మగును. 
మనోవాక్కాయ కర్మలు పాపరహిత మగును.. 


ఓ న్యాయకారియైన పరమేశ్వరా ! నీవు పాపరహితుడవు. పాప- 
ముచే నంటబడని వాడవు. సర్వజ్ఞుడవు, విశుద్రజ్యోతివి. నీ అనుగ్రహము 
వలన మేమును అష్టే యగుదుము గాక! 


21 


దేవస్య 


“దేవస్య” అనగా ముందు వర్ణించిన దివ్యగుణ యుక్తు డైన 
దేవుని యొక్క స్వరూపమని యర్రము. దేవ పదము చాలా 
విశాలమైన అర్హము గలది. దివ్య _ (గొప్ప) గుణములు కలిగిన 
వ్యక్తులను, పదార్రములను దేవత లనవచ్చును. అందుచేతనే యాస్క 
మహర్షి నిరుక్తమున “దేవో దానాద్‌ వా, దీపనాద్‌ వా, ద్యుస్దా 
నాద్‌ వ్యా' అని నిర్వచించెను. చట, గొప్ప భాను 
ప్రకాశించువారు, ద్యులోకమున నుండు సూఠ్యచంద్ర నక్షత్రాదులు 
దేవత  లనబడుదురు. ఈ దేవతలను స్టూలముగ జడ, చేతన 
దేవతలని రెండుగా విభజించవచ్చును. అందు పంచభూతములు, 
సూర్యచంద్ర నక్షత్రాదులు జడ దేవతలు. చేతన (జ్ఞాన) దేవతలలో 
తల్లి తండ్రి విద్య నేర్చిన ఆచార్యుడు, ధర్మ (ప్రచారము చేయు 
అతిథి మొదటగా లెక్కించదగినవారు. విద్వాంసులు వీరులు, కళాకా. 
రులు, దేశభక్తులు, సేవాపరాయణులు మొదలగు వారందరిని గూడ. 
దేవత లనవచ్చును. ప్రకరణము (60ntext) ను బట్టి ఈ గాయత్రీ. 
మంత్రములో దేవ పదము దేవతలందరికి దేవతలైన పరమేశ్వరునికి 
వర్తించును. అందువలననే బుషులు “ఏకో దేవః సర్వభూతేషు గూఢా' 
సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మా' (శ్వేతాశ్వతర ఉపనిషత్తు 6-11) 
అని కీర్తించిరి. అనగా దేవుడు ఒక్కడే. అతడే ఈ ప్రపంచమం. 


తయు "వ్యాపింఛి సర్వభూతము లందును అంతర్యామియైై గూఢముగ 
నున్నాడు. 


“దివు - క్రీడా విజగీష వ్యవహార ద్యుతి స్తుతి మోద మద 
స్వవ్న కాంతి గతిష అను ధాతువుతో 'దేవి పదము తయారగును.. 
పరసహాయము లేక క్రీడగా ఈ జగత్తును జేయునాడును, సదా. 


విజయ శిలుడును, న్యా గయాన్యాయ వ్య వహార విజ్ఞుడును, స్వయం 
ప్రకాశ స్వరూవుడును, స్తుతింప ఖ్‌ తైనంద స్వాలూవు , 


22 


డును, మదోన్మత్తులను తాడించువాడును, స్వవ్న - జీవులకు విశ్రాంతి 
నిచ్చువాడును, కాంతి - కామించుటకు యోగ్యుడును, గతిశీలుడును 
నగుటచే పరమేశ్వరునకు 'దేవుడు' అని పేరు. 


సూర్యచంద్రులు ప్రకాశించుటవలన అవి దేవత లనబడును. 
కాని వాటికి ప్రకాశను నిచ్చు దివ్యజ్యోతి దేవుడే. ఆ పరమేశ్వరుని 
వలననే దేవతలని చెప్పబడు వాయువు వీచుచున్నది. అగ్ని దహించుచు 
న్నది. నీరు ప్రవహించుచున్నది. ఆ పరమేశ్వర సహకారము లేనిదే 
ఒక్క గడ్డి పోచను కూడా యివి ఏమియు చేయజాలవు. 


| లోకములో దేవతలు ముప్పదిమూడు కోట్టు 'గలరని వినుచుం 

దుము వీరందరు స్వర్గములో దేవేందుని నాయకత్వమున వివిధ 
సృష్టి కార్యములు చేయుచుందురని పురాణములలో గలదు. కాని 
వేద శాస్త్రములలో దేవతలు ముప్పది మూడుగానే లెక్కించబడినవి. 


యజు ర్వేదమున “తయ స్త్రింశతా” (14-31) అని చెప్పబడి 
నది. దినికి వ్యాఖ్యానముగ శతపథ బ్రాహ్మణమునందు ఈ విధముగ 
రెక్కించబడెను. సమస్త సృష్టికి నివాస స్తానములగు అష్ట వసు 
వులు (పృధివి జలము, అగ్ని వాయువు ఆకాశము, సూర్యుడు, 
చంద్రుడు నక్షత్రములు), జీవుడు శరీరమును వదలి నవుడు నేడ్పించు 
పదునొకండు రుద్రులు (ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, 
నాగ, కూర్మ, కృకల, దేవదత్త, ధనంజయములను దశ (ప్రాణములు, 
పదునొకండవదియైన జీవాత్మ), ద్వాదశ ఆదిత్యులు (సంవత్సరములోని 
పన్నెండు మాసములు), పరమేశ రమునకు హేతువగుటచే ఇంద్రుడను 
మెరుపు; (ప్రజలను పోషించుచుండు ప్రజాపతియను యజ్ఞము కలిసి 
ముప్పది మూడు యగును. వీని కన్నిటికిని స్వామియు, అన్నిటికంటే 
గొప్పవాడు నగుటచే పరమాత్మ ముప్పది నాలుగవ దేవత యగును. 
అతనిని మాత్రమే ఉపాసించవలెనని శతపథ బ్రాహ్మణమునందు స్పష్ట 
ముగ వ్రాయబడినది. 


దేవతలకు దేవతయెన ఓ మహాదేవ! నీవు అనేక దివ్య గుణము- 


(=n 


లతో ప్రకాశించువాడవు. నీ అనుగ్రహమున మేమును దివ్యగుణ యుక్తుల 


మగుదుము గాక! 
23 


ధిమహి 


'ధిమహి' అనగా ధ్యానము చేయుదుము గాక యని అర్హము, 
అనగా పరమేశ (రుని దివ్యగుణములను మన మనస్సు నందు నిరంత 
రాయముగ ధారణ చేయుట. ఈ పదము మనను ధ్యాన్యాభ్యాసము 
చేయుటకు (పేరేపించు చున్నది. సంధ్యయను పదము నందు కూడ 
యిదే అర్హము కలదు. సం- చక్కగా ధ్యా- ధ్యానము చేయుట. 


మనము ఏకాంతమున ఆసన బద్దులమై కళ్ళు మూసుకొని మన 
సును హృదయ స్థానమున నిలిపి భగవంతుని |ప్రార్హ్లన జేయవలెను. 
మనము ప్రార్ధన చేయుచున్నవుడు చంచలమైన మనస్సు ప్రాపంచిక 
విషయముల వైపే సోవుచుండును. అందుచే ప్రయత్న వూర్వకముగ 
మనస్సును విషయముల నుండి మరలించి. హృదయస్తానమున నిలు, 
పుచు పరమేశ్వర గుణములను మననము చేయవలెను. నాలుగు 
వైవుల్స (క్రింద వైన పరమేశ్వరుడే వ్యాపించి సర్వవిధముల మనను 
సంరక్షించు చున్నాడను భావము మననము చేయవలెను. యజుర్వేద 
ములోని (అధ్యా. 34) మనసా పరిక్రమ మంత్రములలో యిదే భావన 
గలదు. మనస్సును నిలువుటకు ఈ మనసా పరిక్రమ మంత్రములు 
మననము చేయుట మంచిది. ఎచబచటకు మనసు పరుగిడునో అచట 
చట పరమేశ్వరుడే వ్యాపించి యున్నాడను భావన వలన మనసు విసిగి 
చివరకు తన స్వస్తానమైన హృదయమును చేరును. లోకములో వరమే 
శ్వరుని మించిన వరింపదగిన (కోరదగిన) [శ్రేష్ట పదార్హము మరియొకటి 
ఏమి కలదు? 


షోడశోపచార పూజాదికములన్నియు మనసును చలింవచేయున 
వియే కాని ఏకాగ్రపరప లేవు. పూజలో మనము చేయు ప్రతిక్రియ 
మన చిత్తములో (మనసులో) వృత్తిని (కదలికను) కలిగించును. చిత్త, 
వృత్తులను నిరోధించుటయే ఈశ్వర సాక్షాత్కారమునకు మార్గమగును. 
24 న 


కాని చిత్తవృత్తులను 'పెంచునవి మార్గములు కావు. పతంజలి మపార్షి 
సూచించిన అష్టాంగయోగ మార్గమొక్కటియే ఈశ్వర సాక్షాత్కార 
మునకు అందరకు అనుకూల మైన రాజమార్గము. 


భౌతిక విద్యల అభ్యాసమునకు కూడ మనో ఏకాగ్రత అత్యవస 
రము. ఎవరు తాము నేర్చు పనియందు మనసును ఎంత ఎక్కువగా 
ఏకా[గ పరపగలరో వారా కళ యందు గొప్ప ప్రావీణ్యులగుదురు. . ఈ 
సాధన నిత్య జీవితములో మనకెంతో సహకారి యగును. ముఖ్య 
ముగ విద్యారుల కిది ఉపయుక్తము. అందుచేతనే ప్రాచీన కాలములో 
విద్యాభ్యాసమునకు బంపు ముందు గాయత్రీ ఉపదేశము చేసి సంధ్యా 
వందనము _ నేర్పెడివారు. 


మనో ఏకాగ్రతకు చిత్త ప్రసన్నత కూడ అత్యవసరము. “మైత్రీ 
కరుణా ముది. తోషేక్షాణాం సుఖదుఃఖ వుణ్యావుణ్య విషయాణాం 
భావనాతః చిత్త (ప్రసాదనమ్‌” (యోగదర్శనము 1-38) తనతో సమా 
నులైన వారియందు మైత్రి, ఉన్నతి చెందు వారి యెడ ముదిత 
(సంతోషము), దీనుల పట్ల కరుణ, దుర్మార్ల్గులపట్ట ఉపేక్ష కలిగి 
యుండుట వలన చిత్త ప్రసన్నత కలుగును. ముముక్షువు ప్రతినిత్యము 
కనీసము రెండు గంటలయినను మనస్సు మొదలగు సూక్ష్మవదార్హములు 
సాక్షాత్నారమగుటకు అవశ్యముగా ధ్యానము చేయవలెను. భగవంతుని 
ధ్యానము చేయగల వ్యక్తి తానెట్టి స్తితిలోనున్నను దివ్యానందము 
నొందును. చాల తృప్తితో జీవితము గడువును. 


హే సర్వేశ్వరా ! సర్వ వ్యాపకుడవె, సర్వవిధముల సంరక్షించు 
నీవు నాకు అత్యంత సన్నిహితుడవై, అంతర్యామివై యున్నావు. అట్టి 


నిన్ను మా హృదయమున ధ్యానింతుము గాక! దివ్యానందము నొందు- 
దుము గాక ! 


25 


ధ్‌యః 


'ధియః' అనగా బుద్దులని యర్హము. బుద్ది యనగా మానవులలోని 
అంతరింద్రియము. దేనివలన చూచి, చదివి, తెలిసికొని జ్ఞానవంతుల 
మగుదుమో దానిని బుద్ది యందురు. దీని వలననే మానవుడు క్రొత్త 
క్రొత్త ప్రయోగములు చేసి విజ్ఞానము నభివృద్ది చేసుకొనుచున్నాడు. 
దీని వలననే మానవుడు సత్యాసత్యములను, ధర్మాధర్మములను, కర్త 
వ్యాకర్తవ్యములను వేరువేరుగా తెలిసికొని ధర్మాత్ముడు, సభ్యుడు 
కాగలుగు చున్నాడు. 


పరమేశ్వరుని దివ్య గుణముల ధ్యానములో ఆనందమగ్నులమైన 
మనము భగవంతుని ఏమి కోరవలెను - ధన ధాన్యములనా ? భోగ 
భాగ్యములనా ? గారవాధికారములనా ? ఆరోగ్య దీర్చజీవనములనా 
? కాని ఇవి యన్నియు భగవంతుని స్వరూపమును, కర్మ సిద్దాంత 
మును తెలియని వారు కోరుదురు భగవంతుని ధ్యానించు వారికి యివి 
యన్నియు తుచ్చముగ గోచరించును. ఈ ప్రాపంచిక భోగములన్నియు 
మానవుడు [ప్రయత్నించి పొందగలడు. ఈ జన్మలో గాని పూర్వజ 
న్మలో గాని వుణ్యకార్యములాచరింపనిది కేవలము ప్రార్హనల వలన 
యివి లభింవవు. ధర్మాత్మునకు - పుణ్యజీవికి ప్రార్హింవకున్నను యివి 
లభించును. 


మరి, భగవంతుని ఏమి కోరవలెను ? దేని వలన మానవుడు 
మిగిలిన జీవరాసుల. కన్న _ ఉన్నతముగ నున్నాడో, దేనివలన ప్రాపం 
చిక వస్తువులన్నిటిని సాధించగలుగుచున్నాడో అట్టి బుద్దిని కోరవలెను. 
అదియే నిజమైన ప్రార్థన యగును. ఆ బుద్ది ప్రపంచములో దొరుకు 


వస్తువు కాదు. ప్రయత్నించి పొందవలసినది. దానికి పరమేశ్వరుని 
అనుగ్రహము కూడ కావలసి యున్నది. 


26 


నిత్య జీవితములో ఈ బుద్ది యొక్క అవసరము ఎంతగానో 
యున్నది. అనేక మోసములతో కూడిన ఈ ప్రపంచములో (బ్రతుకుట 
కిది ఒక జీవనావసరము. కర్రీ వస్తువుల నుండి మంచి వస్తువులను వేరు 
చేయుటకు, అసత్యమునుండి సత్యమును వేరు చేయుటకు, చెడు నుండి 
మంచిని వేరు చేయుటకు ఈ బుద్ది అవసరమగును. ఇది లేకున్న 
ఎన్నో సమస్య లుత్సన్న మగును. అనేక సందేహములు ఉక్కిరి బిక్కిరి 
జేయును. సత్యము గోచరింపదు. అప్పుడు ఈ బుద్ది యొక్క ప్రకాశ 
మవసరమగును. పరిశోధకులకు కలుగు అనేక సందేహములను తీర్చునది 
ఈ బుద్దియే. వైజ్ఞానిక వురోగతికి, శ్వా స్త్రకళారంగముల యభివృ 
ద్రికి, సామాజిక జీవన వికాసానికి బుద్ది యొక్క అవసరమెంతగానో 
యున్నది. అన్నిటిని మించి, మానవ జీవన లక్ష్యమైన దుఃఖరాహిత్య 
సితి (మోక్షమును) జేర్చుటకు దీని అవసరము (ప్రధానముగ నున్నది. 


మానవుడు ఈ బుద్ది సహాయమున జీవన రంగములో ఉన్న 
తోన్నత స్థానములు చేరుకోగలడు. లోకములో విద్యావంతునికి గౌరవ 
మర్యాదలు, ఆదర సత్కా రములు లభించుచుండుటు అందరికీ విదిత మైన 
విషయమే. ఉపనిషత్తులలో బుద్ది జీవునకు ఒక సారథిగా వర్లింపబ 
డినది. బుద్దిమంతుడైన సారధి గుజ్జములను సరియైన మార్గములో 
నడిపించి అనుకున్న గమ్యమునకు చేర్చునట్టు మంచి బుద్ది మానవుని 
తన ఆశయగిఖరములకు జేర్చును. అందుచేతనే ఈ గాయత్రీ మంత్ర 
మందు ఈ ప్రపంచములోని సర్వోత్తమమైన బుద్ధి కొరకు ప్రార్ధన 
గలదు. 


అంతర్యామియైన ఓ పరమేశ్వరా ! నీవు సర్వజ్ఞుడవు, పుార్లజ్ఞా- 
నీద అను[గ్రహమున మేమును జ్ఞానవంతుల మగుదుము గాక! పరమ 
సుఖముల ననుభవింతుము గాక ! 


27 


“యః నః ప్రచోదయాత్‌” 


'యః' అనగా ఆ పరమేశ్వరుడు. ఎవరిని మనము బుద్ది కొరకు 
ప్రార్రించితి మో, ఎవరు పాపరహితుడు, (శేష్తుడునో అట్టి పరమేశ్వరుడు. 


'నళ్‌ అనగా మాకు యని అర్ధము. ఈ గాయత్రీ మంత్రములో 
ఎవరి బుద్ది కొరకు ప్రార్హించితిమి ? కేవలము మన ఒక్కరి బుద్ది 
కొరకే గాదు. మన తోటి మానవులందరి బుద్ది కొరకు ప్రార్దించ 
వలెనని ఈ పదము సూచించుచున్నది. వైదిక ప్రార్షన లన్నియు 
సామూహిక ప్రొర్హనలుగా నే యుండును. మానవుడు సామాజిక ప్రాణి. 
ఇతరుల సహకారము లేనిదే ఒంటరిగ జీవించలేడు. అందు వలన తనను 
ఒక సమిష్టి ప్రాణిగా గుర్తించి 'అందరి ఉన్నతిలోనే తన ఉన్నతిని' 
చూచుచు భౌతిక రంగముననే గాక ఆధ్యాత్మిక రంగములో కూడ 
యిటువంటి భావనయే కఠలిగియుండవలెనని ఈ పదము సూచించుచు 
న్నది. అందుచే మన అందరి బుద్ది కొరకు ప్రార్హన చేయవలెను. 


'పచోదయాత్‌ ' అనగా వికసింపజేయుము అని యర్హము. అంద 
రిలోను ఎంతో కొంత బుద్ది యుండును. అది ఎంత వికసించిన 
మానవు డంత ఉన్నతి చెందును. సూర్యకిరణ స్పర్శతో కమలము 
వికసించినట్లు అంతర్యామియైన భర్గః సూర్యుని అను[గ్రహమున సంకుచి 
తమైన మన బుద్ది వికాసము నొందవలెనని కోరుచున్నాము. మానవుడు 
తాను ఈ లోకమునకు ఒంటరిగా వచ్చినను ప్రపంచములో కొందరితో 
మమకారబంధ మేర్పరచుకొనును. ఆ మమకార పరిధిలోని వారే దన 
వారనియు, మిగిలిన వారు పరులనియు తలంచును. తన కొరకు, 
తన వారి కొరకు పరులను బాధించుట కూడ జరుగును. తద్వారా 


దుఃఖముల పాలగును. అట్టు సంకుచిత భావము పొగొట్టు కొనవలెనని 
ఈ పదము సూచించు చున్నది. 


28 


“ప్రచోదయాత్‌ ' అనగా ప్ర - చక్కగ, చోదయాత్‌ - పేరే 
పించుము యని మరియొక అర్హము. సూర్యోదయము వలన చీకటి 
దూరమై మార్గములు స్పష్టమగును. ఈ అజ్ఞానాంధకార ప్రపంచములో 
జీవన పధికుడైన జీవునకు సరైన మార్గమేదో గోచరింపవలెనన్న భర్గః 
సూర్యుడు మన హృదయములో ఉదయింపవలెను. బుద్ది అనునది ఒక 
బలమైన పనిముట్టు మాత్రమే. ఆ పనిముట్టుతో మనము: మంిచిస 
నులైనను చేయవచ్చును లేదా చెడుపనుళైనను చేయవచ్చును. అష్టే 
బుద్ది బలముతో మానవుడు గొప్ప ఆదర్శ వురుషుడు కావచ్చును 
లేదా రాక్షసుడు కూడ కాగలడు. 


అందుచెతనే వేదము లందు ఒక చక్కటి ప్రార్థన కలదు - 
“శన్నో దేవా విశ్వదేవా భవంతు" - ఓ పరమేశ్వరా ! మా దేవ 
తలు-విద్వాంసులు విశ్వదేవతలు - విశ్య్వమానవులందరి కొరకు దేవతలై 
పపంచ శాంతిని నెలగొల్పుదురు గాక యని భావము " నేడు వెడ్డానిక 
బలముతోనే అనేక ఆయుధములు, అణుబాంబు వంటి ప్రపంచనాశక 
మారణాయుధములు కని వెట్టబడుచున్నవి. ఆ వైజ్ఞానికులు తమ 
దెశీయులకు, తమ నాయకులకు దేవతలే కాని మానవమాత్రు. లంద 
రకు కాదు. సామాన్య దుర్మార్ల్గుని కన్నను ఎక్కువ బుద్ది కలిగిన 
దుర్మార్లుని వలన ఎక్కువ నష్టము జరుగును. “సాక్షరాః రాక్షసాః 
భవంతి” - అను లోకోక్తి యిట్టి సందర్భము లందు సత్యమగుచు 
న్నది. కనుక ప్రార్హన యొక్క లక్ష్యము స్వార్ధ ప్రయోజనము కొరకు 
గాక విశ్వకల్యాణము కొరకుగా నుండవలెను. అట్టి సర్వోత్తమ (ప్రార్ధన 
ఈ గాయత్రీ మంత్రము నందు గనబడుచున్నది. కనుక యిది మహో 
న్నతమైన గాయత్రి. 

ఓ సర్వవ్యాపక ! సచ్చిదానంద స్వరూప ! అంతర్యామియైన 
ఓ పరమేశ్వర ! మాకు సద్బుద్ది నిచ్చి సత్కర్మల యందు ప్రేరేపించి 
అభ్యుదయ నిశ్రేయసములను ప్రాప్తింప జేయుము. 


29 


అనుష్టానము 


గాయత్రీ మంత్రము జప మంత్రము. ప్రతి నిత్యము ఉదయ 
సాయం సంధ్యా సమయములలో శుద్దులై ఏకాంతమున ఆసీనులై 
హృదయస్థానమున మనస్సును “ల్‌ పరమేశ్వరుని సచ్చిదానంద 
స్వరూపమును ధారణ చేయుచు శక్తి కొలది. గాయత్రీ జపము 
చేయవలెను. 


నేడు లోకములో అనేక సంధ్యావందన విధులు (సాంప్రదా 
యములు) గలవు. అందు మానవునికి సమ్మగ ఉన్నతిని కలిగించి 
యోగిని చేయగల సామర్హ్యము మహర్షి దయానందునిచే సంకలనము 
చేయబడిన సంధ్యావందన విధి యందు మాత్రమే గలదు. అన్నియు 
వేదమంత్రములే గల ఈ సంధ్యావందన విధి యందు మానవుడు 
తన కొరకు ఏమి ఆచరించవలెనో పరులతో ఎట్టు మెలగ వలెనో, 
ఆత్మోన్నతి కొరకు ఏమి చేయవలెనో నిర్తేశింపబడినది. ఇంతేగాక, 
చంచలమైన మనస్సును స్వాధీనపరచుకొని అంతర్ముఖము చేయుటకు 
వలయు సాధనము లందున్నవి. అర్హసహితముగ ఆ విధిని నేర్చుకా 
నుట (శ్రేష్మము. మీకు దగ్గరలోనున్న ఏ ఆర్యసమాజమునకు వెళ్ళినను 
ఆ విధి నేర్చుకొనవచ్చును. 


ఎప్పుడు జపించవలెను ? 


మహర్షి యాజ్ఞవల్క్యుడు సంధ్యా, గాయత్రీ జప సమయముల 
గూర్చి యిట్లు వివరించెను - 


శో జవ న్నాసీత సావిత్రీం ప్రత్యగాతారకోదయాత్‌ 
సంధ్యా ప్రాక్‌ ప్రాత రేవం హి తిప్పే దా సూర్య దర్శనాత్‌ 


(యజ్ఞవల్య్య స్మృతి, ఆచారాధ్యాయము - 245) . 


30 


సాయంకాలము సూర్యాస్తమయము మొదలు నక్ష[తోదయ మగు 
వరకు, |ప్రాతకాలము నక్షత్రాస్తమయము (నక్షత్రములు కనపడకుండా 
పోయినది) మొదలు సూర్యోదయమగు వరకు నుండు సంధ్యా సమ 
యములలో సావిత్రి (గాయత్రీ) మంత్రమును జపించుటకు ఆసీనుడు 
కావలెను. 

అనివార్య కారణముల వలన ఆ సమయములందు గాయత్రిని 
జపించుటకు వీలు పడకున్న అసలు మానుకొనుటకంబ వీలైన ఏదో 


ఒక సమయమున చేయుట మంచిది. అందువలన ఏదో అశుభము 
జరుగునని భయపడనక్కరలేదు. బుషుల యభిప్రాయము మనో ఏకా 


గ్రతకు సంధ్యా సమయము ఎక్కువ అనుకూలమనియే. 
ఎన్ని సారు జపించవలెను ? 
wr) 
శ్లో, సహస్ర పరమాం దేవీం శతమధ్యాం దశావరామ్‌ 
గాయత్రీ యో జపే న్నిత్యం న స పా పేనలివ్యతే 
(హరీతస్మృతి - అ. 4-48) 
"వేయి పర్యాయములు గాయత్రిని జపించుట (శేష్ణము. నూరు 
పర్యాయములు జపించుట మధ్యమము. పది పర్యాయములు జపించుట 


అధమము. |వతి దినము గాయత్రిని జపించు వారు పాపకార్యములకు 
దూరముగా దురు. తద్వారా దుఃఖములు దూరమగును,. 


జపము మూడు విధములు. 1) వాచకము (దగ్గర వారికి 
వినబడునట్టు పఠించుట), 2) ఉపాంశువు (శబ్దము చేయక పెదవు 
లను నాలుకను ఆడించుట), 3) మానసికము (మనస్సుతో మాత్రమే 
చేయుట). ఇందు వాచకమున కన్న ఉపాంశువు, ఉపాంశువు కన్న 
మానసిక జపము ఉత్తమమైనవని బుషులు చెప్పుదురు. 


అగ్నిలో ఆహుతు లొసంగుచు కూడా గాయత్రిని జపించ వచ్చును. 
అందువలన మనోవాక్యాయములు శుద్దమగుటతో బాటు వాతావరణ 


దోషములు పోయి బుతు క్రమము ప్రాణి మనుగడకు అనుకాలముగ 
మారును. ఇందుకు (ప్రమాణము- 


31 


“> ఊఊ 


శో. హతా దేవీ విశేషేణ సర్వకామ ప్రదాయినీ 


సర్వపాప క్షయకరీ వరదా భక్తవత్సలా 
(శంఖస్మృతి - 12-19) 
దివ్య గుణములు గల (గాయత్రీ) మంత్రము నుచ్చరిం 
చుచు అగ్నియందాహుతులు వేసినచో (ఏయే కోరికలతో చేయుదుమో 
అందుకు దగిన ఓషధులు సేకరించి విధి వూర్వకముగ అగ్నిలో 
ఆహాతు లొసగినచో) అట్టి వారి శారీరక దోషములను, బాధలను 
పోగొట్టి గాయత్రి సకల మనోరథములను నెరవేర్చును. 


“పృధివ్యాం విష్ణు ర్వ్యకగం స్త గాయ|తేణ చన్హసా” 
(యజు. 2-25) 
గాయత్రి మంత్రములతో చేయబడిన యజ్ఞము ఈ 

పృథివీ మండల ప్రాణులకు సుఖముల నొనగూర్చును. 


(అగ్ని హోత్ర లాభములను తెలుసుకొన గోరువారు నాచే రచిం 
పబడిన “అగ్నిహోత్రము - వైజ్ఞానిక స్వరూపము” అను [గ్రంథము 
చదువ గోరెదను.) 


అందరు జపించ వచ్చునా ? 
యథేమాం వాచం కల్యాణీ మావదాని జనేభ్యః 
వారన శూదాయ చార్యాయ చ న్వాయ చార 
(యజు. 26-2) 


పర మేశ్వరుడనై న నేను ఈ కల్యాణకరమగు వెదవాణిని మాన 
వమాత్రులందరి కొరకు ఉపదేశించు చున్నాను. అటులనే మీరును 
అ క్షత్రియ, వైశ్య, శూద్రులకే గాక వారి భృత్యులకు, వారి 
స్త్రీలకు మరియు సదాచారపరులైన అంత్యజులకును ఉపదేశింపుడు 
అని వేదము ద్వారా పరమేశ్వరుడు స్పష్టముగ చెప్పుచున్నాడు. 


32 


అందుచే గాయత్రీ మంత్ర జపము వర్ల, కుల మత, (పొంత భేదము 
లేక మానవమాత్రులందరు చేయవచ్చును. స్త్రీలు కూడ నిస్పంకోచ 
ముగా చేయవచ్చును. వాల్మీకి రామాయణములో కౌసల్య అగ్నిహోత్రము 
చేసినట్లుగా, సీతాదేవి సంధ్యా వందనము చేయు ఆర్య గృహిణిగా 
వర్షింపబడినది- 


“సా క్రైమవసనా హృష్టా నిత్య వ్రతపరాయణా 


అగ్నిం జుహోతి స్మ తదా మం|త్రవిత్సత మంగళా” 
(వా. రా. 2-20-15) 
శ్రీరాముడు వనవాసమున కేగుటకె తల్లి ఆజ్ఞ కొరకు ఆమె 
వద్దకు వెళ్ళినవుడు “నిత్యము [వతవరాయణయు,' ప్రసన్న చిత్తయునగు 
కౌసల్యాదేవి పట్టువస్త్రము ధరించి వేదమంత్రములతో అగ్నిహోత్రము 
(హోమము) చేయుచుండెను.” 


“సంధ్యాకాలమనాః శ్యామా (ధ్రువ మేష్యతి జానకీ 


నదీం చేమాం శుభజలాం సంధ్యార్హి వరవర్షినీ” 
(వా. రా. సుందరా. 14-49) 
ఆంజనేయుడు లంకానగరమున సీతాదేవిని వెదుకుచు సాయం 
సంధ్యాసమయ మగుట గమనించి, ఇది ht న. గనుక 
సల చేయుటకై ఈ పవిత్ర నదీ తీరమునకు ఆర్య గృహిణి కనుక 
సీతాదేవి తప్పక రాగలదని తలంచెను. 


వీరేగాక ఘోష అదితి, గోదా, నదీ, యమీ శశ్వతీ, సరమా, 
ఊర్వశీ ఆ(త్రేయో మొదలగు విదుషీమణు లెందరో మంత్ర ద్రష్టలైన 
బుషికలుగా వేదములందు కనవడుచున్నారు. అస్తు, కక్షి వంతుడు, శబ 
రుడు మొదలగు శూద్రులు బుషులుగా వేదములందు కనవడుచున్నారు. 
కనుక నిస్ఫంకోచముగ (స్త్ర), శూద్రులు గాయత్రిని జపించవచ్చును. 


33 


జపించుటకు యజ్ఞోపవీతము అవసరమా ? 


యజ్లోపవీతము ఒక [వ్రత చిహ్నము. యజ్ఞమనగ పరోపకారాది 
ఉత్తమ కర్మలు - (యజ్లోవై (్రేష్పతమం కర్మ). అట్టి పరోపకా 
రాది కర్మలు చేయుటను వ్రతముగ స్వీకరించి దీక్ష కంకణముగ ఈ 
యజ్ఞోపవీతమును ధరింతురు. ఇందు మూడు ప్రోగు లుండును. ఇది 
మన భుజమువై పితృ దేవ బుషి బుణములను మూడు బుణ 
భారములున్నట్లు తెలువుచుండును. మనను కని వెంచి వెద్దచేసిన 
తల్లితండ్రుల సేవించి పిత్స బుణమును, మన శరీరము ద్వారా 
వెడలు మల మూత్ర నిశ్వాస స్వేదాదుల ద్వారా జరుగుచుండు 
వాతావరణ కాలుష్యము నివారించుటకు నిత్యాగ్నిహోత్రము చేయుచు 
దేవ బుణమును, ఏ జ్ఞాన విజ్ఞానముల ద్వారా నేడు మనము 
యిన్ని సుఖముల ననుభవించుచున్నామో అట్ట జ్ఞానమును మనము 
పొంది మన అనుభవములను చేర్చి ముందు తరముల వారి కందిం 
చుచు బుషి బుణమును  తీర్చుకొనవలయునని ఈ యజ్లోవవీతము 
గుర్తు చేయుచుండును. 


ఈ విషయమును (గ్రహించిన ప్రతి వారును యజ్ఞోపవీతమును 
ధరించవచ్చును. శూద్ర పరివారములో జన్మించినను విద్యాసదాచార 
ముల వలన ద్విజత్వమును పొందవచ్చును (శూద్రో బ్రాహ్మణతా మేతి 
- మనువు). దీనిని ధరించుటకు (స్త్రీ పురుష భేదము ఏమియును 
లేదు. (స్త్రీలకు కూడా ఈ మూడు బుణ భారములు నుండును. 
ప్రాచీన కాలమున స్త్రీలు యజ్ఞోపవీతము ధరించినట్లు ఎన్నో ప్రమా 
అములు గలవు. 

నడు మధ్య కాలమున ఏర్పడిన మూఢాచారములను ఎదిరించ 
సాహసించలేని వారు యజ్ఞోపవీతమును ధరింపలేకున్నను గాయత్రిని 
జపించవచ్చును. పరమేశ్వరుడు వేద మంత్రములను మానవమాత్రు 


లందరి కొరకు ఉవదేణించెను. ఈ మంత్రముతో దైవ ప్రార్హన 
చేసుకున్న దోష మేముండును ? 


34 


గాయత్రి ప్రశంస 


1."వగాయ[త్రేణ గాయత పవమానం విచర్చణిం 
ఇందు సహస చక్షసమ్‌” 
(బు. 9-60-1) 


విశేషముగ ఈ గాయత్రి మంత్రముతో సత్క్మర్మలయందు (వేరే 
పీంచువాడును మనలను కనిపెట్టి చూచువాడును, బ్రహ్మాండము 
నంతటిని తన ఐశ్వర్యముగ గలవాడును, పరమ సుఖదాతయునై న 
ఈశ్వరుని యొక్క గుణగానము జేయుచుండుము. 


2.“యద్‌ గాయతే అధిగాయ(త్ర మాహితం............ 


య ఇత్‌ తద్‌ విదుస్తే అమృతత్వ మానశుః” ' 
(బు. 1-164-23) 


గాయత్రీ మంత్రమునందు రక్షణ శక్తి నిండియున్నది. అది 
మన గాయన్‌ - ప్రాణములను రక్షించును. దుఃఖముల పాలు గాకుండ 
రక్షించుచుండును. ఎవరు ఈ సత్యమును (గహింతురో వారు అధిక 
ముగ ఈ మంత్ర జపము చెసి అమృతత(మును పొందుదురు. 


3.“గాయత్రేణ ప్రతిమిమీతే అర్కమ్‌” (బు. 1-164-24) 
“గాయత్రీ మంత్రము ద్వారా (స్త్రీ, పురుషులు అర్కమ్‌ (పర 
మాత్మ)ను చేర గలుగుచున్నారు.” 

4.“తథో హస్మాసతే సవితృవ్రసూతా ఏవా 
సర్వే కామాః సమృధ్యంతే” (శత. బ్రా 2-3-4-7) 


ఈ గాయత్రి మంత్రము జపించు వారలకు బుద్ది వికసించి 
తద్వారా విద్యా విజ్ఞానములు వర్షిల్లి కామధేనువు వలె యిది వారి 


35 


సర్వ కోరికలు తీర్చుచున్నది. 
5.“యా వై సా గాయత్రి ఇయం వావ సా యేయం పవృథివ్యస్యాగం, 


కూదగం సర్వభూతాం ప్రతిష్తితా మేవ నాతిశీయతే” 
(ఛా. ఉ. 3-12-2) 
గాయత్రి నిశ్చయముగ అందరిని కాపాడునది. అది భూమి 
వలె అందరిని కాపాడుచుండును. గాయ(త్రియందే ప్రపంచమంతయు 
ప్రతిష్కితమై యున్నది. గాయత్రి నేదియు అతి క్రమించజాలదు. 


ఈ 20 వ శతాబ్ద తొలిదశలో వ్యాకరణ భాస్కరుడిగ ప్రసిద్ది 
చెందిన స్వామి విరజానంద సరస్వతి బాల్యముననే మశూచి వ్యాధితో 
అంధత్వమును పొందెను. తల్లిదండ్రులు చిన్ననాటనే స్వర్గస్తులె రి. 
బంధువుల ఆదరణ కూడ కోల్ళోయెను. చివరకు గృహమును వీడి 
మూడు సంవత్సరములు పెక్కు కష్టముల ననుభవించి అడవి మార్గ 
మున హృషీశేశమునకు చేరెను. అచట మూడేండ్లు ఉదయ సాయం 
సంధ్యా సమయాలలో గంగా నదిలో నిలబడి బాగుగా గాయత్రీ జపము 
చేసెను. తదువరి హృషీకేశ నిర్ణనారణ్యమునో పెక్కు సంవత్సరములు 
తపస్సు గావించెను. దానితో వారికి బుద్ది వికసించి జ్ఞానచక్షువు తెరు 
వబడినది. ఏకసంతాగ్రాహి అయ్యెను. పిమ్మట హరిద్వారమునకు వచ్చి 
కేవలము వినియే వ్యాకరణాది సమస్త శాస్త్రములను నేర్చుకొనగలిగెను. 

(ప్రపంచ ప్రసిద్ధమైన అష్టాధ్యాయి వ్యాకరణ రచయిత మపహార్షి 
పాణిని బాల్యమున నొక సాధారణ బాలకుడు, గురువుగారు చెప్పిన 
పాఠములను కొద్దిసేపటిలోనే మరచిపోవు చుండెడివాడు. అందువలన 
నతని గురువు పాఠములు చెప్పుట మానివేసెను. అంతట నతడు 
శ్రద్దా భక్తులతో నియమముగ గాయత్రీ జపము చేయ నారంభించెను. 
దాని ప్రభావము వలన కొంతకాలమునకు అతని బుద్ది వికసించి గొప్ప 
వ్యాకరణ పండితుడయ్యెను. వారి వ్యాకరణము నేటి ప్రపంచ మేధా 
వులను కూడ _ ఆశ్చర్యచకితులను జేయుచున్నది. 


ఇదంతయు గాయత్రీ జప మహిమయే 
36 


6. శతపథ బ్రాహ్మణ ప్రశంస : 

“తయో విద్య (అనగా జ్ఞాన, కర్మ ఉపాసనలు) గాయత్రి నుండియే 
గ్రహింప బడినవి. గాయత్రి యొక్క మూడు పాదములు మూడు వేదముల యొక్క 
అవయవములు. త్రయీ విద్య యందు (వేద త్రయమైన బుక్‌, యజు, సామము 
లందు) ప్రతిపాదింపబడి యున్న వైజ్ఞానిక రహస్యములు ప్రతీక (అవయవ) 
రూపమున గాయత్రి యందున్నవి.” - (శత. 14-8-4-1) 
7. బృహదారణ్య కోపనిషత్తు ప్రశంస : 

“గాయత్రీమంత్ర ప్రథమపాద సాధనచే భూ అంతరిక్ష ద్యులోకములు, 
అందలి పదార్థములు ప్రాప్తించును. ద్వితీయపాద ఉపాసనచే జ్ఞాన, కర్మ, ఉపాసన 
లను వేదప్రతిపాదిత త్రయీ విద్యలు అవగతమగును. తృతీయపాద సాధనచే 
ప్రాణ అపాన వ్యాన వాయువులు, వాటి ఆధారముతో జీవించు ఈ ప్రాణి 
సమూహమంతయు అతనికి వశమగును.” -(బృహ.ఉ 5-14-1,2,3) 
8. మనుస్మృతి ప్రశంస : 

శ్లో॥ అకారం చాప్యుకారం చ మకారం చ ప్రజాపతిః । 
వేదత్రయా న్నిరదుహద్‌ భూర్భువః స్వ రితి ॥ 
(మను. 2-76) 
ప్రజాపతియైన పరమేశ్వరుడు అకార, ఉకార, మకారముల కలయికతో 
(అ+ఉ+మ) ఏర్పడిన 'ఓ3మ్‌' పదమును మతియు మహా వ్యాహృుతులైన భూః, 
భువః, స్వః పదములను వేదత్రయీగా చెప్పబడు బుక్‌, యజుః, సామ వేదముల 
నుండి పిండెను. (అనగా ఆ వేద సారములను ఒక్కొక్క అక్రరముగా సంక్షిప్త పజచి 
ఉపదేశించెను.) 
శో ॥ త్రిభ్య ఎవ తు వేదేభ్యః పాదం పాదం మదూ దుహత్‌ । 

త దిత్యృచో 2"స్యాః సావిత్ర్యాః పరమేష్టీ ప్రజాపతిః ॥ 
అట్లే, పరమేష్టీ ప్రజాపతియైన పరమేశ్వరుడు ఒక్కొక్క వేదమునుండి అనగా బుక్‌ 
యజు స్ఫామముల నుండి ఒక్కొక్క పాదమును పిండి మూడు పాదములు గలీ 
సావిత్రీ (గాయత్రీ) మంత్రమును నిర్మించెను. 


37 


9. మహాభారత ప్రశంస : 
శ్లో॥ య ఏతం వేద గాయత్రీం పుణ్యాం సర్వగుణాన్వితాం । 
తత్త్వేన భరత శ్రేష్ట । స లోకే న ప్రణశ్యతి ॥ 
(మహా. భా. భీష్మ ప. 14-16) 
భరత శ్రేష్ట | ఓ ధర్మరాజా! సర్వ శుభగుణ యుక్తము, పుణ్యము నగు 
గాయత్రీ తత్వమును యథావిధిగ తెలుసుకొనువాడు ఈ ప్రపంచమునం దెన్నటికిని 
నష్టపోడు. 

ఈ భారతములోనే అనుశాసన పర్వంలో ధర్మరాజు అడిగిన ఒక ప్రశ్నకు 
సమాధానంగా భీష్ముడు విసృతంగా గాయత్రీ మంత్ర వైశిష్ట్యాన్ని కొనియాడుట 
కాననగును- 
ధర్మరాజు ఉవాచ : 

శ్లో ॥ పితామహా మహాప్రాజ్ఞ సర్వశాస్త్ర విశారద | 

కిం జప్యం జపతో నిత్యం భవేద్‌ ధర్మఫలం మహత్‌ ॥ 

శో ॥ ప్రస్థానే వా ప్రవేశే వా ప్రవృత్తే వాపి కర్మణి । 
దై వేవా శ్రాద్ధకాలే వా కిం జప్యం కర్మసాధనమ్‌ ॥ 
శో శాన్తికం పౌష్టికం రక్షాం శత్రుఘ్నం భయ నాశనమ్‌ । 

జప్యం యద్‌ బ్రహ్మ సమితం తద్‌ భవాన్‌ వక్తు మర్హతి ॥ 

(అను శాస. 150 - 1, 2, 3) 

ఓ పితామహ ! మహా విద్వాన్‌ ! సర్వ శాస్త్ర విశారద | 

ఎ మంత్రం జపించడం వల్ల గొప్ప ధర్మ ఫలం లభించును? 

ప్రయాణ సమయంలో, విశ్రాంతి సమయంలో పనులు చేసుకుంటూ 
కూడా జపించదగిన మంత్రమేది? దేవ పితృ యజ్ఞాదులు నాచరించుచు స్మరించ 
దగిన మంత్రమేది? దేనిని జపించడం వల్ల శాంతి, సుఖము, ఆనందము, శత్రువుల 
నుండి రక్షణ, భయ నాశము కలుగును? ధన ధాన్య రాజ్యాదుల పుష్టి కలుగును? 
భీష్మ ఉవాచ : 

శ్లో ॥ యానపాత్రే చ యానే చ ప్రవాసే రాజవేశ్మని | 
పరాం సిద్ధి మవాప్నోతి సావిత్రీం హ్యుత్తమా పఠన్‌ ॥ 


38 


శ్లో॥న చ రాజ భయం తేషాం న పిశాచాన్న రాక్షసాత్‌ | 
నాగ్య్యంబు పవన వ్యాలాద్‌ భయం తస్యోప జాయతే ॥ 
శ్లో ॥ చతుర్జామపి వర్గానా మాశ్రమస్య విశేషతః | 

కరోతి సతతం శాన్తిం సావిత్రీ ముత్తమా పఠన్‌ ॥ 

శ్లో ॥ నాగ్నిర్దహతి కాష్టాని సావిత్రీ యత్ర పఠ్యతే | 
న తత్ర బాలో మ్రియతే న చ తిష్టన్తి పన్నగాః ॥ 

శ్లో॥న తేషాం విద్యతే దుఃఖం  గచ్భంతి పరమాం గతిమ్‌ । 
యే శృణ్వంతి మహద్‌ బ్రహ్మ సావిత్రీ గుణ కీర్తనమ్‌ ॥ 

శ్లో ॥ గవాం మధ్యే తు పఠతో గావో= స్య బహు వత్సలాః । 
ప్రస్థానే వా ప్రవాసే వా సర్వావస్థాం గతః పరేత్‌ ॥ 

శ్లో ॥ జపతాం జుహ్వతాం చైవ'.నిత్యం'చ ప్రయతా. త్మనామ్‌ + 
బుషీణాం పరమం జప్యం గుహ్యమే తన్నరాధిప ॥ 

శ్లో ॥ సోమా దిత్సా న్వ యాః సర్వే రాఘవా: కురవస్తథా | 
పఠన్తి శుచ యో నిత్యం సావిత్రీం ప్రాణినాం గతిమ్‌ ॥ 

శ్లో ॥ అభ్యాసే నిత్యం దేవానాం సప్తర్షీణాం ధ్రువస్య చ | 
మోక్షణం సర్వ కృద్ర్భాణాం మోచయత్య శుభాత్‌ సదా ॥ 

ఓ ధర్మరాజా ! ఉత్తమోత్తమమైన సావిత్రీ పఠనమే (గాయత్రి జపమే) 
సర్వకార్యములందును, సర్వకాల సర్వావస్థలందును చేయదగినది. అట్టి జపమే 
చెడు పనుల నుండి దూరము చేయుచు క్రమముగా మోక్షప్రాప్తిని కలిగించును. 
ఈ మంత్రమును జపించిన రాజన్యులకు ఓడలు, విమానములు, రథములు 
మొదలగు అన్ని ప్రయాణ సాధనములు, అతిరథ మహారథులతో కూడిన విశాల 
సైన్యము లభించి దేశాంతర రాజ్యప్రాప్తి కలుగును. 

సదా గాయిత్రిని జపించు వానికి రాజుల వల్ల గాని, పిశాచ రాక్షసుల వల్ల 
గాని ఎట్టి భయము ఉండదు. అగ్ని జల వాయు సర్పాదులు అతనికి హానిని 
కలిగింపలేవు. నాలుగు వర్ణములవారు నాలుగు ఆశ్రమములలోను పఠించ దగిన 
శాంతినిచ్చు ఉత్తమ మంత్ర మిది. సావిత్రీ పఠనము జరుగుచోట అగ్ని ప్రమాదములు 
జరుగవు. శిశు మరణము లుండవు. సర్పాదుల భయ ముండదు. అవి దూరముగా 
పారిపోవును. ఈ గొప్ప వేద మంత్రమైన గాయత్రీ శ్రవణము చేయువానికి 

39 


దుఃఖములన్నియు తొలగిపోయి పరమగతి యైన మోక్షము ప్రాప్తించును, దీనిని 
గోవుల మధ్య పఠించిన గోసంతతి వృద్ధియగును. ప్రయాణ ప్రవాసాది సర్వావస్థల 
యందును గాయత్రిని జపించుట మంచిది. 

అనాది కాలం నుండి బుషిమునులందరు జపించుచు వచ్చిన ఈ 
గాయత్రీ మంత్రము ఉత్కృష్టమైనది. వారు ఈ మంత్రముతోనే ఆహుతు లిచ్చుచు 
విశేష యజ్ఞాదులు చేసిరి. సూర్య వంశీయ, చంద్రవంశీయాది సమస్త రాజ 
పురుషులు, ధీరులు, వీరులు ప్రతి నిత్యము శుద్దులై శ్రద్ధతో దీనిని జపించి ఉత్తమ 
గతిని పొందిరి. ఈ గాయత్రిని సమస్త దేవతలు, సప్త బుషులు, ధ్రువుడు కూడా 
నిత్యము జపించిరి. 

నదా దీనిని జపించువారి దుర్గుణము లన్నియు తొలగిపోవును. 
సత్కర్మములయందు (పేరణ కలుగును. అవిద్యాది క్లేశము లన్నియు తొలగి 
పోయి ఆత్మ పరమాత్మల సాక్షాత్కార మగును. వర్ణనాతీతమైన దివ్యానందము 
లభించును. 


10. శంకన్నతి ప్రశంన : 
శ్లో ॥ హుతా దేవీ విశేషేణ సర్వకామ ప్రదాయినీ | 
సర్వ పాపక్రయకరీ వరదా భక్త వత్సలా ॥ (12-19) 
గాయత్రీ మంత్రముతో అగ్ని యందాహుతు లిచ్చినచో సకల శారీరక 
మానసిక దోషములు నశించును. సకల కోరికలు నెరవేరును. 


11. బుషి మునుల ప్రశంన : 


(అ) 'గాయత్రికి బ్రహ్మకు (వేదమునకు) భిన్నత లేదు' - వ్యాన మహర్షి 
(ఆ) “ముక్తి బొందుటకు గాయత్రి మూలకారణము' - శృంగి బువీ, 
(ఇ) గాయత్రి జన్మమరణముల బంధము నుండి విడిపించును' 

- విశ్వామిత్ర బువి, 
(ఈ) గాయత్రి పాపములను నశింప జేయును ” - యాజ్ఞ వల్ము్యుడు. 


(ఉ) గాయత్రి బ్రహ్మను (వరమాత్మను) సాక్షాత్కరింప జేయును’ - భరద్వాజుడు. 
(ఊ) 'గాయత్రి ఉపానన వలన దీర్చాయువు లభించును” - చరకుడు. 


40 


(బు) “గాయత్రీ జపము వలన దుర్మార్గుడు కూడ పవిత్రుడై పోవును. (అనగా 


సన్మార్గుడై పోవును) - వశిష్టుడు. 
(బూ) గాయత్రి వేదములకుమాత. ఈ ప్రపంచమునకును గాయత్రీ మాతయే. 
- మహాదేవుడు. 


(గ) “గాయత్రి సర్వశ్రేష్టమైన మహామంత్రము. దీనినే గురు మంత్రమందురు. 


ప్రాచీన కాలం నుండి దీనినే ఆర్యులందరు జపించుచు వచ్చిరి. 
- దయానంద మహర్షి 


12. మహాపురుషుల ప్రశంస : 
- 'గాయత్రీ జపము నాలుగు వైపుల నుండి శక్తిని తీసుకొని వచ్చును' 
- రవీంద్ర నాథ ఠాగూర్‌ 
- “గాయత్రీ జపము జీవాత్మకు ప్రకాశమునిచ్చును' - బాల గంగాధర తిలక్‌ 
- “గాయత్రీ జపము భౌతిక అభావములనుకూడ దూరము చేయును' 
- మదన మోవాన మాలవ్య 
- “గాయత్రీ జపము వలన గొప్ప శక్తి లభించును. - రామకృష్ణ వరమవాంన 
- “గాయత్రీ మంత్రము సద్బుద్ధి నిచ్చు గొప్ప మంత్రము - స్వామి వివేకానంద 
- “గాయత్రీ జపము కామరుచి నుండి తప్పించి రామరుచి వైపు (పరమేశ్వరుని 
వైపు) మరలించును' - స్వామి రామతీర్థ 
- “గాయత్రీ ప్రార్థన సార్వ భౌమిక (అందరూ చేయదగిన) ప్రార్ధన 
- డా 4 నర్వేవల్లి రాధాకృష్ణ 
- “గాయత్రీ మంత్రము నందలి శబ్దములు సమ్మోహకమైనవి. అవి పవిత్ర పరచు 
ఉత్తమ సాధనములు' - మవోత్మావాంనరాథ్‌ 
- “వర్త మాన చికిత్సా పద్ధతి సర్వ విధముల ధర్మరహిత మయ్యెను. విధి ప్రకారము 
ప్రతి దినము గాయత్రీ మంత్ర జపము చేయువాడు యెన్నటికిని రోగగ్రస్థుడు 
కాజాలడు. పవిత్రమైన ఆత్మయే పరిశుద్ధమైన శరీరమును నిర్మింప గలుగును. 
ధార్మిక జీవన నియమము యథార్థముగా శరీరాత్మలను గాపాడగలదని నా 
నిశ్చితాభిప్రాయము. ఇంతేగాక, ఈ గాయత్రీ మంత్ర జపము రాష్ట్రీయ 
విపత్కాలమున శాంత చిత్తముతో చేయబడిన యెడల అది సంకటములను 
రూపుమాపుటకై తన పరాక్రమ ప్రభావములను చూపెట్టగలదు.' - మవోత్మాగాంధే. 
41 


- “సమస్త ప్రాపంచిక దుఃఖముల నుండి విముక్తి నొందుటకును, వాస్తవిక 
యోగాభ్యాసముద్వారా మోక్షప్రాప్తిని బొందుటకును మార్గము గాయత్రి యందు 
వివరింపబడి యున్నది. కావున కేవలము ఈ గాయత్రి మంత్రము యొక్క 
నిరంతర జవము ద్వారానే యోగసాధకులకు ముక్తి కలుగ గలదు. 

- యోగి అరవింద. 

_- “సూర్యుడు తన ప్రకాశముతో చీకటిని పోగొట్టి పగటిని చేసినట్లు గాయత్రీ 
ఉపాసకుని హృదయములో నవితాదేవుడు అవిద్యాంధకారమును పోగొట్టి 
ఆత్మను ప్రకాశపరచును.' - స్వామి ద్రభు ఆశ్రిత, 

“చిన్నతనంలో నేనొక మొద్దు అబ్బాయిని. ఎంత చదివినా తలకెక్కక బాగా 
దెబ్బలు తినేవాడిని. దెబ్బలకు తాళలేక ఆత్మహత్యకు పాల్పడటం, ఎట్లో 
రక్తింపబడటం కూడ జరిగాయి. స్వామీ నిత్యానందుల వారి ఉపదేశంతో 
ప్రతినిత్యం తెల్లవారురూమున నిద్రలేచి అత్యంత నిష్టతో గాయత్రీ మంత్రాన్ని 
అర్థభావనతో జపించటం మొదలు పెట్టాను. తత్ఫలితంగా అయిదారు 
నెలల్లోనే బుద్ధి వికసించడం ప్రారంభమయింది. జ్ఞాపకశక్తి పెరిగింది. క్రమంగా 
విద్వాంనుడను కాగలగటమే గాక “ఆర్య గెజిట్‌” “మిలాప్‌” పత్రికలకు 
సమర్థవంతమైన నంపాదకుడను కాగలిగితిని. సంన్యాసినై వేద ధర్మ ప్రచారము 
చేయుచు నేడు మీ నత్కారములను బొందగలుగుచున్నాను. నా కివ యేట 
నుండి యిప్పటి (81సం॥ల) వరకు గాయత్రీ మాత ఒడిలో కూర్చుని అమృత పానము 
చేయని దినముగాని, రాత్రిగాని లేదు. -ఆనందస్వామి నరన్వతి 

“ఇహ పర లోకములందు గాయత్రికంటె పవిత్రమైన వస్తువేదియు లేదు. వేద 
వేదాంగములను జదువుట వలన గలుగు ఫలితమే గాయత్రీ మంత్ర జపము 
వలన గలుగు చున్నది. గాయత్రిని ముప్పుటలా జపించుటచే శుభము 
కలుగుచున్నది. ఈ వేదమంత్రము పాపముల నాశనమొనర్చి ఉత్తమ ఆరోగ్య, 
సౌందర్య, వ్రత, వీర్య, బ్రహ్మ వర్చస్సులనానగెడిదై యున్నది.” 

-న్వామి శివానంద నరన్వతి. 


42 


“హిందువులు విగ్రహారాధకులు కారు. ఏలయన, వారి ధ్యేయ (Gree) 
మంత్రము గాయత్రి. ఈ మంత్రమును తత్‌ - (ఆ) శబ్దమే యొక పరోక్ష 
(invisible) సృష్టికర్త - అనగా నవిత వంకకు సంకేత మొనర్చుచున్నది. అనేకు 
లీ మంత్రమును సూర్యోపాసనా మంత్రముగా నుడువుచున్నారు. కాని అది 

_ సరికాదు. ఏలయన సవితాశబ్దము సృష్టికర్తయైన ఈశ్వరునే బోధించుచున్నది. 
. ఇదియును గాక ఈ మంత్రమున జ్ఞానము - బుద్ధి నిమిత్తమే ప్రార్థన కలదు. కావున 
నా జ్ఞానదాత జడ సూర్యుడెన్నటికిని కాజాలడు. ఇంతేకాదు, ఇందొక గొప్ప 
విశేషము కలదు. ఈ మంత్రమందు గల 'నః' శబ్దము సమాజవాచకమై యున్నది. 
కాన స్రీ పురుషాది మానవ మాత్రులందరికి దీని జపింప నధికారము కలదు. ఇట్లు 
మన పూర్వులు విగ్రహారాధకులు కారనియు, నిరాకార ఈశ్వరునే ధ్యానించు 
చుండిరనియు, ఈ నీరాకార ధ్యానమునకు ముఖ్యసాధనము గాయత్రీ 
మంత్రమనియు, స్తీ పురుషులకు గాయత్రీ మంత్రము జపించు నధికారము 
కలదనియు స్పష్టమగుచున్నది. 
= స్వామి వివేకొనంద 
(Lecture on Gayatri at America) 


“క్రైస్తవ మతమునకు క్రీస్తుదక్క మరెద్దియును లేదు. ముస్లిము మతమునకు 
హజరత్‌ మహమ్మదు దక్క మరెద్దియును లేదు. బౌద్ధ మతమునకు బుద్దుడు గాక 
మరేమియు లేదు. ఈ పురుషులే వారి వారి ధ్యేయము. అనగా నీ పురుషులుదక్క 
వారికి ధ్యానింపదగిన దేదియును లేదనుట. నేను శ్రైస్తవుడనే అయినను సత్యము 
చెప్పుటలో నాకెట్టి సంశయమును లేదు. హిందువుల యొక్క ధ్యేయ మంత్రము 
'గాయత్రి' ఇది లేకుండ బుషులుగాని, మునులుగాని, మహా పురుషులుగాని 

_ జీవింప జాలరు. హిందూమతము ఏ మానవవ్యక్తి విశేషముపై నాధారపడి 

_ యుండలేదు. ఈ గాయత్రి ద్వారా తిన్నగా పరమేశ్వరు నుండియే వారు 
జ్ఞానమును బడయగలుగు చున్నారు. 

- సర్‌ మోనియర్‌ విలియం 


(The Buddhisam) 
43 


మా గాయత్రీ ఆశ్రమ ప్రచురణలు 
12-10-586/6, వ్యాస్‌ నగర్‌, సీతాఫలమండి, సికింద్రాబాద్‌ - 500 061 


పుస్తకము పేరు రచయిత వెల 
1 గోమాత (డా॥ కోడూరి సుబ్బారావు) 7-00 
2. వైదిక వైజ్ఞానిక సంస్కృతి ష్ట 10-00 
3. మానవ ధర్మము ' 3-50 
4. గాయత్రీ మహిమ +? 6-00 
5. వైదిక క్రాంతి పథం స 15-00 
6. చతుర్దశ భువనములు b 3-00 
7. అగ్నిహోత్ర వైజ్ఞానిక స్వరూపము స్‌ 15-00 
8. యజ్ఞోపవీత వైశిష్ట్యము " 2-00 
9. జననీ-జన్మభూమి + 5-00 
10. దౌహృదిని (బుషులదృష్టిలో గర్భిణిస్త్రీ ” 10-00 
11. యుగపురుషుడు శ్రీకృష్ణుడు (సంధ్యావందనం శ్రీనివాసరావు) 6-00 
12. పురుషోత్తముడు శ్రీరాముడు క 8-00 
13. వైదిక వివాహ వైశిష్టము. (సంధ్యావందనం లక్ష్మీదేవి) 8-00 _ 
14. మాతా పుత్రికల జ్ఞాన చర్చ (లోక మల్బరి) 15-00 
15. బ్రహ్మచర్య విజ్ఞానము (టి. సూర్యనారాయణ) 15-00 
16. వైదిక అర్థనీతి 1. 2-00 
17. దయానందుని ఆదర్శ రాజ్యము స్ట 1-00 
18. వైదిక సంధ్యాగ్నిహోత్ర విధి 1-50 
19. దైనిక అగ్నిహోత్ర విధి 4-00 
20. ది గ్రీట్‌ గాయత్రి (ఆంగ్లము) 2.00 
21. శాంతి ప్రార్థన 0.75 


గమనిక : తపాలా ఖర్చులు అదనము. వి.పి.పి. పద్ధతిలో సగము "పైకము 
ముందుగనే పంపవలెను. 


44 - 


ప్రకాశకీయము 


వేదకాలమునుండి బుషి మునులు గాయత్రి మహిమను కీర్తించు 
చునేయున్నారు. త్రిమతాచార్యులు, వివిధ సాంప్రదాయ ప్రవక్తలు 
గాయత్రిని కీర్తించుటయే గాక వారి వారి సాంప్రదాయముల 
కనుగుణముగా వ్యాఖ్యానించియున్నారు. ఆధునిక ధర్మప్రచారకులైన 
వివేకానంద, రామతీర్ల, శివానంద మొ॥లగు స్వాములు గాయత్రిని 
గొప్పగా కీర్షించి యుండిరి. 


నేడును ఆధ్యాత్మిక క్షేత్రమున గాయత్రీ ప్రచారము విరివిగానే 
జరుగుచున్నది. విద్వాంసులు, సాధు సంన్వాసులు గాయత్రిని గురించి 
వారికి తోచిన విధముగా వ్యాఖ్యానించుచున్నారు. కొందరు గాయత్రికి 
బక స్తీ దేవతామూర్తి రూపమును కల్పించి విగ్రహము నిర్మించి గుళ్ళు 
గోపురములు కట్టు చున్నారు. అఛ్చటచ్చట విశేష గాయత్రీ యజ్ఞములు 
కూడ జరుగుచున్నవి. నేడు యింత ప్రచారము జరుగుచున్నను 
గాయత్రిని సరిగా అర్థము చేసుకున్నవారు చాలా అరుదు అనియే 
చెప్పవచ్చును. ఏలనన వరి వ్యాఖ్యానముల వలన గాయత్రిపై శ్రద్ద 
కలుగుచున్నదే కాని మూలార్ధము, నిరుక్త బ్రాహ్మణాది గ్రంథముల 
బుషి మునులు గావించిన విశ్లేషణ, యదార్థముగ గలుగు లాభములు 
స్పష్టమగుట లేదు. 


యుగప్రవక్తథ్రైైన మవార్ని దయానందుడు ప్రాచీన 
బుషిమునులు వ్రాసిన వ్యాఖ్యానములను మరల వెలుగులోనికి తీసుకొని 
వచ్చి గాయత్రీ మంత్రమునకు చక్కటి వ్యాఖ్యానము గావించెను. స్తీ, 
కూద్రులకు కూడ గాయత్రిని ఉపదేశించెను. వారి అడుగుజాడలలో 
ఆర్య విద్వాంసులెందరో గాయత్రీ వైశిష్టమును తమ రచనలలో, 
బ్రవచనములలో విశదీకరించిరి. డా॥ కోడూరి సుబ్బారావు గారు ఆర్య, 
౫ంది, ఆంగ్ల భాషలలో నున్న ఆ వ్యాఖ్యానములను సంకలనము చేసి 
తిలుగువారి కొరకు వ్యవహారిక భాషలో ఈ సంకలన రచన గావించిరి. 
వె కొద్దిమంది గాయత్రిని సరిగా అర్ధము చేసుకున్నను మా ఈ కృషి 
ఎవులము కాగలదు. 


ఈ తృతీయ ప్రచురణను అందముగా అచ్చు వేసి యిచ్చుటలో 
ఎహకరించిన ప్రింట్‌షాప్‌, సికింద్రాబాద్‌ ముద్రణాలయము వారికి మా 


హ్యృదయపూర్వక ధన్యవాదములు. 
= ప్రకాశకులు 


10. 





The Vedas are the inheritance of all mankind. 


Truth is one and for all. So also is the light of Vedas 
for all. 


As there is one God, so there is one Revelation and ons 
religion for all. 


Be a thinker but also be a doer. Be a soul but be also a 
man. Be a servant of God but also be a master of nature. 


An Arya (Noble man) should always be ready to accept 
Truth and giveup untruth. 


Make the world a living place for the worthy and the’ 
noble. 


Vedas are the scriptures of true knowledge. lt is the first 
duty of the Aryas (Noble Men) to read them, teach them, 
recite them and hear them being read. 


One should not be content with one's own welfare alone 
but should look for one's own welfare in the welfare of all. 


One should promote Vidya (realization of subject and : 
object) and dispel Avidya (illusions). 


Let thy dealings with all be regulated by love and jt "106 
in accordance with dictates of Dharma. 


గాయత్రీ ముహి మ 


(మం తార్థ్భము, వ్యాఖ్య, (పశంసృ 





మానవమ్నా తులందరికి గాయ తిని ఉపదేశించిన : 
మహర్షి దయానందుడు 


సంకలన కర్త: 
డా॥ కోడూరి సుబ్బారావు 


వ్యాస్‌నగర్‌ , సికిం|దాబాద్‌ = 500 861 


